డా; సముద్రాల లక్ష్మణయ్య 
మాజీ కార్యదర్శి 
ధర్మ ప్రచార పరిషత్తు 
తిరుమల తిరుపతి దేవస్థానం 
తిరుపతి 
పవిత్రాత్మ స్వేరూపులారా bi 
తత్త్వజ్ఞానం ద్వారా మోక్షం పొందడమే జీవిత లక్ష్యమని భారతీయ వేదాంతం 
చెబుతున్నది. విద్యలలో బ్రహ్మవిద్యకే అగ్రతాంబూలం. “అధ్యాత్మ విద్యా విద్యానాం"- 
“విద్యలలో నేను అధ్యాత్మవిద్యను" అని గీతాచార్యుని మాట. 
అధ్యాత్మిక తత్వాన్ని విపులంగా, చునోహరంగా, ఆశ్చర్యకరంగా వివరించిన 
మహోత్తమ గ్రంథం 'యోగవాసిష్టం'. ఇందులో ముప్పై రెండు వేల శ్లోకాలున్నాయి. 
దీనిని వాసిష్టరామాయణం' అని కూడా ఆంటారు. 
గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి తత్వోపదేశం చేసినట్లే ఇందులో వసిష్ట బ్రహ్మా 
శ్రీరామునికి ఆత్మతత్వం ఉపదేశిస్తాడు. 
“వైరాగ్య” - “ముముక్షువ్యవవార” - “ఉత్పత్తి” - “స్థితి” - “ఉవశమ” - 
“నిర్వాణ ” ప్రకరణాలని ఈ (గ్రంథంలో ఆరు ప్రకరణాలున్నాయి. దీని కర్త వాల్మీకి 
మహర్షి 


శ్రీ రామతీర్థస్వాముల వారు ఈ (గ్రంథాన్ని గూర్చి ప్రస్తావిస్తూ... 


“One of the greatest books; he most ‘wonderful’ యిక 0 me. ever 


written under the sun, is Yogavavasistha” అని ప్రశంసిచారు. 
“ప్రపంచంలో నెలువడిన మహోత్యష్ట గ్రంథాలలో అత్యద్భుతమైన గ్రంథరాజం 
యోగవాపిష్టమని నా అభిప్రాయం” అని పై వాక్యానికి ఆర్థం. 
ఈ మహాగ్రంధం అవతరించటానికి కారణం ఇది- రామచంద్రుడు బాల్యంలో 
శీర్థయాత్రలు చేస్తాడు. లోకమంతా శోకగ్రస్తమని గమనిస్తాడు. అతనికి తీవ్ర వైరాగ్యం 


i 


కబ్గుతుంది. ఏ పని చేయాలన్నా మనస్సు రాదు. కడకు ఆహార విహారాదుల మీద 
కూడా ఆసక్తి తొలగిపోతుంది. అతడు తీవ్ర చింతతో క్రుంగి కృశించిపోతాడు. 

ఈ సందర్భంలో విశ్వామిత్రుడు దశరధుని చెంతకు వస్తాడు, రాజు మునీంద్రుణ్జి 
ఉచిత రీతిని సత్కరించి “వచ్చిన పని యేమిటో?' సెలవిమ్మంటాడు. 

రాక్షసులను జయించి యాగాన్ని రక్షించదానికై శ్రీరాముణ్జి తనతో పంపమని 
విశ్వామిత్ర మునీంద్రుడు దశరథుణ్జి అర్ధిస్తాడు. రాజు కుమారుని “రకసులతో 
యుద్దానికి పంపలే"నంటాడు. అందుకు విశ్వామిత్రుడు క్రోధోర్టీప్తదవులాడు. 

అప్పుడు వసిష్ట మహర్షి రాముని గొప్పతనాన్నీ విశ్వామత్రుని మాపాత్య్వాన్నీ 
వివరించి రాముణ్ణి పంపడానికి రాజును సమ్మతింపజేన్తాడు. 

విరక్తితో చిక్కి సగమై వున్న రాముడు తండ్రి ఆనతి ననుసరించి ఆ స్థానానికి 
వచ్చి పెద్దలకు నమస్మరిస్తాడు. విషాదానికి కారణమేమో చెప్పమని విశ్వామిత్రుడు 
రాముడి అడుగుతాడు. తీర్థయాత్రా కాలంనుంచీ తనలో కల్గిన అధీప్రాయాలను రాముడు 
వివరిస్తాడు. అశాశ్వతమైన ప్రపంచ స్థితి గురించీ, జీవితం యొక్కక్షణ భంగురత్వం 
గురించీ, డైవదుర్విలానం గురించీ పూనగ్రుచ్చినట్లు రాముడు నివేదిస్తాడు. 
దుఃఖభూయిష్టమైన సంసారంలో దుఃఖానికి అతీతంగా జీవించడానికి తగిన 
ఉపాయమేమిటో దయతో ఉపదేశించవలసిందిగా ప్రార్థిస్తాడు. 

కాముని మాటలు విన్న వారందరూ విస్మయచకితులపుతారు. అతనీ వాక్య 
సరతళినీ, లోకానుభావాన్నీ, తత్త్వజిజ్ఞాసనూ వేనోళ్ళ ప్రశంసిస్తారు. 

ఇది యోగ వాసిష్టంలోని మొదటి ప్రకరణంలోని విషయం, తరువాతి ఐదు 
'ప్రకరణాలలో రాముని ప్రశ్నలకు యథోచితమైన సమాధానాలు చెబుతూ వసిష్ట 
మునీంద్రుడు శ్రీరామచంద్రునికి విస్తారంగా తత్త్వోపదేశం చేస్తాడు. 

వేదాంత శాస్త్రాల అంతిమ సిద్ధాంతమైన అద్వైతతత్త్వాన్ని ఈ మహాగ్రంథం 
వివరిస్తున్నది. ఇందులో అజాతవాదం, దృష్టిస్ఫష్టినాదం మనోహరమైన కావ్యభాషలో 
వర్ణించబడ్డాయి. ఉపమానాలతో, ఉపాఖ్యానాలతో, యుక్తులతో క్లిష్టమైన దార్భనిక 
తత్త్వాన్ని నిరూపించిన మహా గ్రంథం యోగవాసిష్టం, 


iv 


గాఢమైన అజ్ఞానం లేనివాడూ, సమగ్రమైన తత్త్వజ్ఞానం కలుగని వాడూ, 'నేను 
తప్పక ముక్తి పొందాలి' అన్న దృఢ నిశ్చయం కలవాడూ ఈ శాస్త్రం పఠించదానికి 
తగినవాడు. 

నావతో సముద్రాన్ని దాటినట్లే. ఈ (గ్రంథ సహాయంతో ప్రజలు సంసార 
సంకటం నుండి తరిస్తారు అని బ్రహ్మదేవుడు చెప్పే వున్నాడు. 

ఈ మహాగ్రంథరాజాన్ని తెలుగు తాత్సర్యంతో సహా మహర్షి-సద్దురు 
శ్రీ మలయాళస్వాములవారు శ్రీ వ్యాసాశ్రమం తరపున నలుబదేండ్ల క్రితమే ప్రకటించారు. 
వారి శిష్యులు, శ్రీ శకబ్రహ్మాశ్రమ స్థాపకులు పూజ్యశ్రీ విద్యాప్రకాశానందగిరిస్వాముల 
వారు ఈ గ్రంథాన్ని సంగ్రహించి 'యోగవాసిష్ట రత్చాకరం' అన్న పేరుతో ప్రకటించారు, 
వారు గీతాయజ్ఞాలు నిర్వహించేటప్పుడు నిత్యం ఉదయవేళల్లో యోగవాసిష్టం మీద 
ప్రసంగించి ఈ గ్రంథానికి ఎనలేని ప్రచారం కలిగించారు. ఇంకా సంక్షిప్త సంస్కరణలను 
ప్రకటించిన వారు చాలామంది ఉన్నారు. 

నేను యోగవాసిష్టంలోని మొదటి ఐదు ప్రకరణాలను శిష్ట వ్యావహారిక భాషలోకి 
అనువడించి ప్రచురింపజేసి వున్నాను. అది 900 పుటలకు విస్తరించింది. 

ధ్యాన జ్ఞానాల ప్రాముఖ్యాన్ని ప్రచారం చేసి జనులను తరింపజేయడమే జీవిత 
లక్ష్యంగా పెట్టుకున్న బ్రహ్మర్షి సుభాష్‌ పత్రి గారు యోగ వాసిష్థంలోని కొన్నీ శ్లోకరత్నాలను 
ఏర్చి కూర్చి 'శ్రీ వసిష్థామృతం' అనే ఈ గ్రంథాన్ని నాగలదిన్నె స్పిరిచ్యువల్‌ సొసైటీ 
ద్వారా ప్రచురించడం ఎంతో సంతోషించదగిన విషయం, జ్ఞానపిపాసగల పాఠకులకు 
ఈ పుస్తకం సంపూర్ణమైన తృప్తినీ, అమందమైన ఆనందాన్నీ కల్గిస్తుంది. 

ఈ గ్రంథం బహుళ ప్రచారం పొంది ఇంటింటా పఠించబడాలనీ, తద్ద్వారా 
సాధకులకు శాంతి సుఖాలు కలగాలనీ మనసారా ఆశిస్తూ ప్రకాశకులకు పాఠకుల 
తరపున కృతజ్ఞతలు నివేదిస్తున్నాను. 

- నముద్రాల లిక్షణయ్య 


ఈ క్షణాలు నో జీవితంలో మధురక్షణాలు, 

శ్రీ వసిష్టలవారి జ్ఞాన సారాన్ని ఈ పుస్తక రూపంలో పీరమిడ్‌ స్పిరిచ్యువల్‌ 
సొపైటీ ధ్యేయాలు అందరితో పంచుకోగలగటం నా ఆధ్యాత్మిక చరిత్రలోనే “గొప్ప 
సంఘటన." 

శ్రీ వసిష్ణులవారు, శ్రీరాములనారు విషాద, వైరాగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు 
గావించిన విస్తారమైన, విశేషమైన “జ్ఞానబోధే” వసిష్టగీత లేదా యోగవాసిస్టం. 

శ్రీమద్భభవత్‌ గీతకు యోగ వాసిష్టం మూల గ్రంధం అని చెప్పుకోవచ్చు. 

శుక బ్రహ్మాశ్రమం వారు ప్రచురించిన యోగవాసిష్ట రత్నాకరం లోంచి “నన్ను 
ఎంతో ఆకర్షించి నా హృదయాన్ని బుద్ధిని నిలిపివేసిన” సుమారు 230 శ్లోకాలను ఈ 
చిన్ని పుస్తకంలో ప్రచురించడం జరిగింది, 

శుక బ్రహ్మాశ్రమం వారు ఇచ్చిన తెలుగు తాత్సర్యాలలోని గ్రాంధికం మట్టుకు 
సులభతరం చేసి అందరికీ అర్థమయ్యే వ్యావహారిక భాషలో తెలుగు ప్రజానీక సౌలభ్యం 
కోసం ఈ విధంగా ప్రచురించడం జరిగింది. 

ముఖ్యంగా మహా సంస్కృత పండితులు, ఆత్మజ్ఞాన విశారదులు, యోగివర్యులు 
అయిన శ్రీ సముద్రాల లక్షణయ్యగారు ఈ ప్రచురణలో అనేక విధాల సాంకేతిక 
సహకారాన్ని అందించారు. వారు ఇప్పుడు పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీ కుటుంబ 
సభ్యులలో 'అతి ముఖ్యులు'గా అయిపోయారు. నా ధన్యవాదాలు. 


ఈ చిన్ని పుస్తకం శ్రీ వసిష్టామృతం పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైలీ వారి 
ఆదర్శసూత్రాలకు అద్దం పడుతుంది. 


ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలే శ్రీ వసిష్టులవారి ఆదేశం, “మన కర్మలే 
మన దైవాలు” అన్నదే చారి పూర్తిసారం. 


“పురుష ప్రయత్నమే” ఆయన ఏకైక ఉపదేశం. ప్రతి శ్లోకాన్ని కంఠస్థం చేయ 
వలసిన గ్రంథరాజం, జేబులో పెట్టుకొని తిరగవలసిన నిత్యపారాయణ గ్రంథం ఇది. 


బ్రుహ్మర్ని సత్రుజ్‌ 


wi 


శ్రీ వసిష్టామృళం 


శ్రీవసెష్పుడు రాముడితో: 
1. _ నర్వమేవేహ వా నదా నంసారే రఘునందన, 
నమ్యక్త యుక్తాత్సర్వేం పారుషాత్సమవాప్పతే. 
ఓ రాఘవా! ఈ ప్రపంచంలో సమస్త పదార్థాలు సదా, అండరికీ ఉత్తమ 
పురుష ప్రయత్నం చేతనే లభిస్తుస్తున్నాయి. 
2. ప్రాక్తనంచైపాకం చేత ద్వివిధం విద్ధి సారుషమ్‌, 
త్రాక్తసోద్యతనేనాజు వురుష్తార్జేన శయతో 


ఓ రామచంద్రా ! 'పూర్వజన్మకృతం', 'ఇహజన్మకృశం' అని పురుష ప్రయత్నాలు 
రెండు విధాలుగా వున్నాయి. అందులో పూర్వజన్మకృత పురుష ప్రయత్నం అన్నది ఈ 
జన్మలో గావించబడిన పురుష ప్రయశ్నంచే శీఘ్రంగా జయింపబడుతోంది. 
౩... యధానంయతతేయేశ తధా తేనానుభూయతో 

స్వకర్రైనోతి చాన్తేన్యా వృతిరిక్తా న బైవదక్‌. 

ఎవడెలా ప్రయత్నిస్తాడో అతడు దాని ఫలాన్ని అలానే అనుభవిస్తాడు. పూర్వ 
జన్మ కృత స్వకర్మే 'దైవమనీ, 'ప్రారబ్ధ'మనీ చెప్పబడుతోంది. కనుక, తన కర్మకంటే 
వేరుగా 'దైవం' గానీ, 'ప్రారబ్ధం'గానీ ఏదీ లేదు. 
4. చచ్చాస్త్రం శాస్త్రితం చేతి ద్వివిధం పారుషం వ్యతమ్‌, 

 తత్రోద్ధాస్త్రమనర్థాయ పరమార్థాయశాస్త్రితమ్‌, 


పురుష ప్రయత్నం 'శాస్ర విరుద్ధమ'నీ, 'కాస్తానుకూల'మనీ రెండు విధాలుగా 
చెప్పబడింది. అందులో శాస్త్రవిరుద్ధమైనది అసర్థ్ధదాయకంగానూ, శాస్రానుకూలమైనది 
పరమార్థదాయకంగానూ వున్నాయి. 
5. _ ద్వౌ ముదావివయుద్హేతే వురుషార్థా నమానమౌ 

ప్రొక్రన్టైహిళ్షైన శామ్యత్వత్రాల్పవీర్యవాన్‌. 


పూర్వజన్మ యొక్క మరి ఈ జన్మయొక్క "సమాన, అసమాన, పురుష ప్రయత్నాలు" 
రెండు పొట్టేళ్ళలాగా పరస్పరం యుద్ధం చేసుకుంటూంటాయి. అందులో అల్పబలం 
కలది ఓడిపోయి క్షయిస్తుంది. 
6. _ అతః వుడుషయత్తేన యతితవృంయభా తధా 

వుంసా తన్రేణ నద్యోగాగ్యేనాశ్వద్యతనో జయేత్‌, 

కనుక, మనుష్యులు శాస్రోక్తనియమ సత్సాంగత్యాది పురుష ప్రయత్నాలు ద్వారా 
పూర్వజన్మ ప్రయత్నం జయింపబడేలాగ యత్నించాలి. 
7... వావర్తావత్త్రయత్నేన యతితవ్యంనుపారుషమ్‌, 

ప్రాక్తనం పారుషం యావదశుభం శాన్యుతి స్వయమ్‌. 

పూర్వపు అశుభయత్నం స్వయంగా శమించిపోనంతవరకూ ఉత్తమ పురుష 
ప్రయత్నం ద్వారా మనుష్యులు యత్నిస్తూనే ఉండాలి. 
8. _ దోషా శామ్యత్యసందేహం ప్రాక్షగోద్యతనైర్లుడైః 

దృష్టాన్తోత్ర వ్యాన్తనన్వ దోషస్యాధ్యన్నుణై: కయవి 

ఈ జన్మలోని శుభ పురుష ప్రయత్నం ద్వారా పూర్వజన్మపు అశుభపురుష 
ప్రయత్నం నిస్సందేహంగా శమించిపోతుంది-గత దినపు అజీర్ణాది దోషాలు నేటి 
జెషధుల గుణాలే క్షయించినట్లు, 
9. న గత్తవృమనుద్యోరై సౌమ్యం వురుషరర్ధలైః 

చద్యోగస్తు యధాశాష్రం లోక ద్వితయ సిద్ధయే. 

గాడిద సమానుబగు ప్రయతృరహితులైన మనుష్యుల్లా ఎప్పటికీ ఉండకూడదు. 
ఇహలోక సిద్ధి, మరి పరలోక సిద్ధి కోసం శాస్రానుసారం ప్రయత్నం చేస్తూనే వుండాలి. 
10... ప్రత్యహం ప్రతృవ్షేత దేహం నత్చరమాత్మనన 

సంత్యజీర్వశుభిస్తుల్యం శ్రయేత్సత్పురుషోబితమ. 

ప్రతిదినం 'ఈ శరీరం నశ్వరమైనది' అనే విషయాన్ని చింతన చేస్తూ వుండాలి. 

కనే, పశువులలాగా (అపరిమితంగా) విషయభోగాలలో ఆసక్తిగలిగియుండలాన్ని 


కనుకనే, 
CG} శ్రీ వసిష్టామృతం 


త్యజించాలి. అంతేగాక సత్సురుషోచితాలైన సాధుజన సాంగత్య సచ్భాస్తాదుల 
నాశ్రయిందాలి. 
11... ధైవం నంవ్రేరయతి మామితి దర్జధియాం ముఖమ్‌ 

అద్దపశే దృష్టీనాం దృష్ట్వా లక్షీక్నివర్తతే 

“పురుష ప్రయత్నం' చేతనే శమ యొక్క లక్ష్యాన్ని పొందినట్టి శ్రేష్టపురుషుల 
యొక్క దృష్టిని తెలుసుకొననివారు, “దైవం నన్ను ప్రేరేపిస్తోంది”, అని తలచేవారు 
అయిన బుద్ధిహీనులు ముఖాలను జూచి లక్ష్మి (సంపద) పారిపోతోంది. 
12... ఆలన్యం యది న భవేజ్థాగత్యనర్థః 

కోన స్వాద్దహుధనకో బహుత్రతో వేవా, 

ఆలస్యాదియనువనిః నసాగరాన్హా 

వంివూర్లా చదవ శుఖిక్ర నర్లవైక్ర 

ఈ ప్రపంచంలో అనర్థహేతువైనట్టి 'సోమరితనం' అన్నది లేకపోతే ఎవడు 
మహాధనికుడుగా, మహావిద్వాంసుడుగా కాకుండా ఉండగలడు? సోమరితనం వల్లనే 
ఈ సముద్ర పర్యంతమైన పృధ్వి ఆత్మజ్ఞాన రహితులైన నరపశువులచేతా, ధనహీనులైన 
మనుష్యుల చేతా సంపూర్ణమై వుంది. 
13, పారుషేణ కృతం కర్ణ దైవాద్యదభినశ్యతి, 

తత్ర నాళయితుర్జేయం పౌరుషం బలవత్తరమ్‌. 

ఇప్పటి (వర్తమానవు) పురుష ప్రయత్నం విఫలమైతే పూర్వజన్మలోని పురుష 
ప్రయత్నం ప్రబలంగా వున్నదని గ్రహించాలి. 
14. త్రిన్నాం ప్రేరయత్యేవమిత్యనర్థడుకల్పనే, 

యతో దృష్టముత్సుళ్య త్యాజ్యోసౌ దూరతోధమః 

పురుష ప్రయక్నాన్ని విడచి, “ఎవరో నన్ను ప్రేరేపిస్తున్నారు” అని అనర్థకల్పనల్లో 
ఊగిసలాడే అధముడైన వ్యక్తిని దూరంగా పరిత్యజించుటమే మేలు. 
15. శాష్రతో గురుత్త్రైవ స్వత్తైతి త్రిఫిద్దయః 

సర్వత్ర వుడుషార్ధన్య న దైవస్వ్య కదాచన. 
శ్రీ వసెష్టామృతం. ఆ 


శాస్త్ర విచారణ, గురూపదేశం, స్వప్రయత్నం - అనే ఈ మూడింటి సాయం 
వల్లనే పురుషార్థం సర్వత్రా సిద్ధిస్తోంది. దీనిని “ఆద్భష్టం"తో సంబంధం ఏమీలేదు. 
16. అబాల్యాదలమభ్యస్తిః శాస్త్ర సత్సంగమాదిభః 

గుడ: వురుషయత్నేన స్వార్ధ: సంప్రావ్యతే యతః 

బాల్యకాలం నుంచే సత్సాంగత్య సచ్చాస్తాల నభ్యసిస్తే వీని వల్లనే, అంటే 
“పురుష ప్రయత్నం' వల్లనే హితకరమైన మోక్షం సంపాదించబరుతుంది. 
17. విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః 

పారుష్తేత్రైవ సంస్రాప్తం బ్రావ్మాణ్యం రామ నాన్యథా, 

ఇక్కడ వున్న విశ్వామిత్ర మునీంద్రుడు “అదృష్టం” అన్నదాన్ని దూరంగా త్రోసేసి 
తన పురుష ప్రయత్నం చేతనే బ్రాహ్మణత్వాన్ని పొందాడే కానీ మరొక విధంగా కాదు. 
18. శుభవాననయా యుక్తస్తదత్రధవ భూతయే, 

వరం పౌరుష మ్యాశ్రిత్య విజిత్యేరియవంచకమ్‌. 

కనుక, నువ్వు మోక్షార్థం, ఐశ్వర్యర్థం గొప్ప పురుష ప్రయత్నాన్నాశ్రయించి, 
పంచేంద్రియాలనూ జయించి ఇక్కడే శుభవాసనలతోనే కూడి యుండు, 
19. అవ్యత్సన్నమనా యావద్ధవానజ్ఞాతత్సదన 

గురు శాష్రప్రమాకైస్తు ని్ధీతం తొవదాచర. 

ఎంతవరకైతే నీకు బోధ కలుగదో, ఎంతవరకు నువ్వు ఆత్మ పదం ఎయుగవో, 
అంతవరకు గురు, శాస్త్ర ప్రమాణాలద్వారా నిర్ణయింపబడిన దానినే ఆచరించు. 
20. నిర్వాణం నామ వరమం నుఖం యేన వునర్లనః 

నేజాయతోన ్రియతే తద్‌జ్ఞానాదేవ లభ్యతే. 

దేని ద్వారానైతే జీవుడు మళ్ళీ ఈ సంసారంలో జన్మించడో, మరణించడో, 
అలాంటి పరమ సుఖమే నిర్వాణం. అది కేవలం జ్ఞానం చేతనే లభిస్తుంది. 


@ శ్రీవసెట్టామృతం 


21... జ్ఞానయక్తిష్లవనైన నంబిరాద్ధాం నుదున్తరమ్‌ 
మహాధియః సముత్తీడ్ఞా నిమేషణ రఘూద్యహ. 
ఓ రఘుకులోత్తమా ! దాటటానికి కష్టసాధ్యమైనట్టి ఈ సంసార సముద్రాన్ని 
వివేకవంతులైన జనులు కేవలం “జ్ఞాన యుక్తి” అనే నౌక ద్యారా ఒక్క నిమిషంలో 
వాటవేసారు. 


22. నంసారదుణు మోక్షార్థం మాద్ద్భుతై నవా బంధుథిన 
న్వరూవమాత్మనోజ్ఞుత్వా గురుశాశ్రప్రమాణతః 

జీవన్నుకాశ్లరన్లీహా యథా హారిహరాదయః 

యధా బ్రహ్మార్షయశాన్యే తథా విహర రాఘవ. 

ఓ రామచంద్రా ! సంసార దుఃఖ విమోచనం కోసం మా వంటి బంధువుల 
వల్లా, గురుశాస్త్ర ప్రమాణాల వల్లా, ఆత్మ స్వరూపాన్ని నువ్వు గ్రహించి జీవన్ముక్తులైన 
విష్ణు, శివాదులూ, తదితర బ్రహ్మర్నులూ ఈ (ప్రపంచంలో ఎలా విహరిస్తూన్నారో, 
అలాగే, (జీవన్ముక్తడవై) విహరించు. 

23. అనన్తానీవా దుఖాని సుఖం తృణలవోపమమ్‌, 

నాతః సుఖేపు బర్నీయాద్దప్టిం దుఖానుబంధిపు. 

ఈ ప్రపంచంలో దుఃఖాలు అనంశాలు సుఖం గడ్జిపోచంత; కనుక, దుఃఖంతో 
కూడుకుని వున్న ఈ సాంసారిక సుఖాలలో (అధికంగా) రృష్టి వుంచరాదు. 

24. యదనన్తమనాయానం తత్పదం సారసెద్దయే, 

సాధనీయం ప్రయత్నేన వురుషేణ విజానతా. 

తెలివి గలిగిన మనుష్యుడు పురుషార్ధ సిద్ధి కోసం, అనంతమైన దుఃఖరహితమైన 
ఆత్మపదాన్ని ప్రయత్నం ద్వారా సాధించాలి. 

25, కోహం కస్య చ నంసార ఇక్యాపద్వవి భీమతొ. 
బక్తనీయం ప్రయత్నేన నప్రతీకారమాత్తనా, 


శ్రీ వసిష్టామృతం- 


“నేనెవడిని?”, “ఈ ప్రపంచం ఎక్కడ నుంచి వచ్చింది?” ఈ ప్రకారంగా. 
ఆపదల్లో, ధీమంతుడైనవాడు, సంసార ప్రతీకారమైన (శ్రవణాద్యనుష్థానాలతో గూడి 
ప్రయత్నపూర్వకంగా స్వయంగా చింతన చేయాలి, 

25. పరమాత్మ మయీ మాన్యా మహానందైకసాధినీ, 

క్షణమేకం వరిత్యాజ్యా న విచారచమత్యతిః. 

పరమాత్మమయమైనదీ, తక్కిన అన్ని విచారణలకంటే అధికమైన (ప్రతిష్టతో 
గూడినదీ, మహానందంతో మాత్రమే సాధించగలిగినదీ అయిన ఆత్మతత్త్వ విచారణను 
ఒక్కక్షణమైనా విడవకూడదు. 


27. అకించనోవ్యసా జన్తుః సామ్రాజ్య నుఖమత్నతే 

ఆధివ్యాభి వినిర్షుక్తం నంతుష్టం యన్య మాననమ్‌, 

ఎవరి మనస్సు శారీరక, మానసిక పీడలేవి లేక సందాసంతృప్తి గలిగి వుంటుందో 
అతడు దరిద్రుడైనపపటికినీ “సామ్రాజ్య సుఖాన్ని అనుభవిస్తున్నావా !” అని 
అనుకోవాలి. 
28. విశ్రాంత మనసో ధన్యాః ప్రయత్నేన వరేణ పా 

దరిద్రేకేవ మణయః శ్రేక్షణీయా హి సాధవ = 

పరమాత్మలో విశ్రాంతి పొందిన మనస్సు గలవారినీ, ధన్యులైన మహాత్యులైన 
సాధుజనులనూ - దరిద్రుడు మణులను వెదకిన్లు - మహాపరిశ్రమతో వెదకాలి. 
29. నంతోషః వరమో లాభు నత్సంగః వరమా గః 

విచారువరమం జ్ఞానం శమోపొ నరమం నుఖమ్‌, 

సంతుష్టియే పరమ లాభం. సత్సాంగత్యమే పరమ గతి, విచారణే పరమ జ్ఞానం, 
శమమే పరమ సుఖం. 
30. యోయో యేన గుణేనేహ పురుషః ప్రవిరాజే 

శివ్యతోతం తమేవాతు తష్మాద్దుద్ధిం వివర్జయేత్‌. 


కా శ్రీ వసెష్టామృతం. 


సద్గుజాలన్నీ ఒకే పురుషునిలో లేకపోతే ఏ యే పురుషుడు ఏ యే గుణాలలో 
విఖ్యాకుడై వున్నాడో, ఆయా గుణాన్ని ఆయా పురుషుని నుంచి శీఘ్రంగా నేర్చుకున్న 
మనుష్యుడు తన బుద్దిని బాగా వృద్ధిపణచుకుంటాడు. 
31. వహ్యావు రూరే నాభ్యాశనాలభ్యో విషమే న చ 

స్వానందాభాన రూపోసా న్వచేహాదేవ లభ్యతే 

ఈ ఆత్మ 'దూరా'న లేదు. 'సమీపా'న లేదు. అది అలభ్యం కూడా కాదు, 
'విషను ట్రదేశంలోనూ లేదు. స్వానంద ప్రకాశ రూపమైన ఈ అత్మ మనుష్యుకి స్వశరీరం 
నుంచే లభిస్తోంది. 
3౩2. స్వపారుష ప్రయత్నేన వివేకేన వికాసినా, 

న దేవో శ్ఞాయతో రాను న తపస్నొనకర్షధాః 

ఓ రామచంద్రా! ఉత్తమ వివేకరూసమైన స్వకీయ పురుష ప్రయత్నం చేతనే ఆ 
ఆత్మదేవుడు తెలుసుకోబడుతున్నాడే కానీ తపస్సానాది కర్మల ద్వారా గాదు. 
33. సాధు నంగమ నచ్చాప్రపరో భవన రాను చేజ్‌, 

తద్దినైరేవ నో మానై: ప్రావెక్షిషి వరమం వదమ్‌. 

ఓ రామచంద్రా ! సజ్జన సాంగత్య సత్‌ శాస్త్రాలలో నువ్వు తత్పరుడవై వుంటే 
కొన్ని నెలలు కాదు, కొన్ని రోజుల్లోనే నువ్వు పరమాత్న పదాన్ని చేరగలవు. 
34. యస్తాన్నోర్విజతో లోకో లోకాన్నోద్విజతేచయని 

హర్షామర్శ భయోన్నుక్తఃన జీవన్నుక్త దచ్చతే! 

ఎవరివలన లోకానికి భయం లేదో, లోకంవల్ల ఎవరికి భయం లేదో, ఎవరు 
హర్ష క్రోధ భయరహితులో వారు జీవన్ముక్తుంని పేర్మొనబడతారు. 


35. తబ్దిత్తనం తత్పధనమన్యోన్యం తత్రబోధనమ్‌, 

ఏతదేకవరత్వం చ తదభ్యానం విదుర్దుధాః 

బ్రహ్మమును గూర్చే చింతన చేయటం, దానినే ఇతరులకు చెప్పటం, పరస్పరం 
దానిని గూర్చే ప్రభోధించుకోవడం, దానిలోనే నిష్ట గలిగి వుండటం-దీనినే విజ్ఞులు 
“అభ్యాసం” అని చెప్తారు. 


శ్రీవసెష్టామృతం. (౮ 


36. వురువ శ్రేతనామాత్రం న కదా క్వేవ లేశ్యతి, 

చేతన వ్యతిరిక్తత్వే వదాన్యత్కిం వుమార్ధవేత్‌: 

మనుష్యుడు చేతనామాత్రుడే ! అలాంటి వైతన్యరూపుడైనవాడు ఎప్పుడు ఎలా 
నశిస్తాడ? మనుష్యుడు చైతన్యం కాకపోతే మరి ఏమై వుంటారో చెప్పు? 


37. కోద్య యావరతం బ్రూవా చేతనం కస్య కిం కథమ్‌. 

 త్రాయన్హ దేహలక్షాణి చేతనం స్థితమక్షయమ్‌, 

చైతన్యం యొక్క మరణాన్ని అనాది కాలం నుంచీ ఇంతవరకూ ఎవడైనా ఏ 
రీతిగానైనా చూసాడా? ధ్యానికి మరణం అసంభవం; ఎలా అంటే సాక్షి లేక మరణం 
సిద్ధించదు. కనుక, లక్షలకొద్దీ దేహాలు మరణిస్తూనే ఉన్నాయి. వాటిని అనుభవించే 
చైతన్యం అక్షయమై ఎప్పటిలాగానే వుంటుంది. 


38. వృతి ర్లుణితిరస్కారో జీవితం గుణసంత్రయః 

ఫలం న్వర్గావవర్గాధి జీవితా ద్గుడీసంత్రితాత్‌: 

గుణవంతులను తిరస్మరించుటమే మృత్యువు. వారి నాశ్రయించటమే జీవితం; 
ఎలా అంటే గుణవంతుల సాంగత్యంతో గూడిన జీవితానికి స్వర్గమోక్షాది ఫలాలు 
చేకూరుతున్నాయి. 


౩9. దేహే నస్టేక్షతోక్షీణే కాళ్యనక్షతిరాగతా. 

శస్రాయాం పరిదగ్ధాయాం భస్త్రావూరో న నశ్యతి. 

దేహం నశించినా, గాయం పొందినా, క్షీణించినా ఆత్మకు ఏం పోని? తోలు 
తిత్తి కాలిపోయినా అందులోని వాయువు నశించదు కదా! 


40. దేశకాలతిరోద్రానేమూధోపి మరణేనరః 

కిం దొభేతి మహాబాహో నేహ పశ్యతి కళ్హన. 

గృహాది ప్రదేశాలలో అంతిమ శ్వాస సూచితమయ్యే మరణకాలంలో జీవుడు 
మరుగుపడుటమే 'మరణం'. ఇది మూర్చుడికి కూడా తెలుసు. ఇలాంటి మరణం గూర్చి 
ఎందుకు భయం? మహానుభావుడైన ఓ రామచంద్రా ! లోకంలో ఎవ్వరూ ఆత్మనాశాన్ని 
పొందరు. 


(1 శ్రీ వసెష్టామృతం 


41. ఇతోయాతి వరం లోకం స్పురతృన్యతయా మన్ను 

తత్త్ప్రచ్చేతతామోక్షమతో వృతిభయం కుత? 

మనస్సు ఇక్కడ నుంచి పరలోకానికి వెళ్ళి అక్కడ మరొక రూపంతో భాసిస్తుంది. 
ఈ విధంగా మోక్షం పొందనంశవరకూ మనస్సు యొక్క కల్పన ద్వారా ఇలా జరుగుతూనే 
వుంటుంది. కనుక, మరణం గురించి భయమెందుకు? 
42. నానాం బ్రహ్మేతి నంకల్పాత్యుద్ద ధాద్దధ్యతే మనన 

చర్చ బ్రహ్మేతి సంకల్పాత్సుద్దధాన్నుచ్యతో మనః 

“నేస బ్రహ్మం కాను” అనే సుర్భధ సంకల్పంతో మనస్సు బంధాన్ని పొందుతోంది. 
“అంతా స్వాత్య అయిన బ్రహ్మమే” అనే సుద్భఢ సంకల్పంతో మనన్సు ముక్తిని 
పొందుతోంది. 
43. లపోను చిత్రం మత్వశ్యం బ్రహ్మ తల్పిష్యృతం నృణామ్‌, 

యడనత్య మవిద్వాఖ్యం తన్నూనం ఫ్యతిమాగతమ్‌, 

ఆహా! ఏమి చిత్రం ! ఏది సత్యమో అలాంది బ్రహ్మాన్ని జనులు మరిచిపోయారు. 
ఏది అసత్యమో అలాంటి అవిద్యని బాగా జ్ఞాపకం వుంచుకున్నారు ! 
44. వురుషేణ జాతమాత్రేకైన బాల్యాత్పల్భతి. 

విద్యార్రహణం కర్తవ్యం గురవోనుగత్తవ్యాః 

పుట్టిన ప్రతి మానవుడూ బాల్యం నుంచే విద్యాగ్రహణం కోసం తత్త్వవేత్తలైన 
గురువులను ఆశ్రయించాలి. 
45. విదారో యన్యనోదేళి కోహం కీమిదమిత్సలమ్‌, 

'తప్వార్తర్న విముత్తోసా దీ్టో జీవజ్వర భ్రమ: 

“ఛే నెవరు”? “ఈ జగత్తు ఏమిటి?” - అనే విచారణ ఎవరికి సంపూర్ణంగా 
ఉదయించదో వారికి 'జీవత్వం' అనే దీర్షజ్వరరూప్య్రమ ఎప్పటికీ తొలగదు. 
46, దోూన్హేనయజో యాగ యక్షా యక్షాశ్సజర్లిహొ 

బ్రహ్మబ్రహ్మయజో యాన్తి యదతుచ్చం తడాశ్రయేత్‌. 
శ్రీ వసిష్టానృుతం- (౪) 


దేవతలను ధ్యానించేవారు దేవతలనే పొందుతారు. యక్షులను ధ్యానించేవారు 
యక్లులనే పొందుతారు. అలాగే, బ్రహ్మాన్ని ధ్యానించేవారు బ్రన్మాన్నే పొందుతారు. 
కనుక, ఏది మహత్తరమైనదో దానినే పొంద యత్నించాలి. 


47.  త్వత్తామత్తే యన్య మహాత్మన 

భవాదుపరతోమోనం న వశ్యతి సులోచనః 

“నాది, నీది, ఇతరులది” - ఇలాంటి భావనలు సాంసారిక దేహాదుల పట్ల ఏ 
మహాత్ముడికి నశీస్తాయో, అతడే నిజంగా సత్యాన్ని చూసినవాడు. అంతేకాక, అతడే 
జ్ఞాననేత్రం కలవాడు. 


48. అకస్తేతోపసంప్రాప్తా గ్రామయాత్రా యధాధ్వడై 

శ్రీక్షన్తే తద్వదేవ జైర్హువహారమయాః: క్రియాః 

దారిలో అకస్మాత్తుగా తటస్థపడిన ఏదేని గ్రామం యొక్క వ్యవహారాలను 
బాటసారులు ఏ విధంగా రాగరహితులై చూస్తారో, ఆ విధంగానే జ్ఞానులు లోక 
వ్యవహారాలైన క్రియలను రాగరహితులైన వీక్షిస్తారు. 
49. వరమం పొరుషం యత్నమాస్థాయాడాయ నూద్యమమ్‌, 

యధాశాస్త్రముద్వేగ మాచరన్‌ కో న నద్ధిభాక్స్‌ 

గొప్ప పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి పరమార్థ ఉద్యమం చేబట్టి శాస్రానసారం 
నిర్భయంగా నిశ్చితంగా సాధనలు చేస్తే ఎవరు మోక్షసిద్ధిని పొందకుండా వుంటాడు? 
50. సర్వాతిశయ సాఫల్యాత్సర్వం నర్వత్రనర్వదా, 

నంభవత్చేవ తస్వాత్తం శుభోద్యోగం న ననజ 

ఉత్తమ సాధనలు, ప్రయత్నాలు అన్నీ సర్వత్రా ఎప్పుడూ ఉత్తమ ఫలాన్నే 
కలిగిస్తాయి. కనుక, ఓ రామళంద్రా! నువ్వు శుభ ప్రయత్నం వదలవద్దు. 


51. ప్రయేన యమం జిత్వా కృత్వా వచనసంగమమ్‌, 
వరలోకాదుపానతః సావిత్ర్యా నత్యవాన్చతః 


69 శ్రీ వసిష్టామృతం 


ప్రీతి ప్రార్థనాదుల ద్వారా యముడిని జయించి, తనకు సత్యవంతుని ద్వారా 
నూరుమంది పుత్రులు కావాలని, ఆ యముడి మాట గైకొని సావిత్ర శుభ ప్రయత్నంతోనే 
తన పతి అయిన సత్యవంతుని పరలోకం నుంచి రప్పించుకుంది. 

52. ఆత్తడ్తానమశేషాడాం నుఖదుణుదశాద్చశామ్‌, 

'మూలకాషకరం తస్మాద్దావ్యం తత్రాతిశాయినా. 

సుఖ, దుఃఖ జనన మగణాది భ్రాంతులన్నింటినీ నాశనం చేసేది ఒక్క ఆత్మజ్ఞానం 
మాత్రమే. కనుక, ఆ విషయమై గొప్ప ప్రయత్నం చేయాలి. దానినే భావించాలి. 
53. భుక్త్వాజన్మ నహాస్రాణీ భూయః నంసారకోటరే. 

వత్తి ేజిరబుధాః నంప్రాప్ఫావి వివేకిశామ్‌. 

శాస్త్ర వివేకాన్ని పొంది కూడా కొందరు అజ్ఞానుల్లాగా సంసారంలో అనేక 
జన్మలను అనుభవించి పతనమవుతున్నారు. 

54. విగతేచ్చా యధాప్రాప్ర వ్యవహారానువర్తిరన 

విచరన్తి సమున్నర్ధాః న్వస్థా దేహరధే స్థితాః 

జీవన్ముక్తులైన మహాత్ములు ఇచ్భారహితులై ప్రాప్తించిన వ్యవహారాలను చేస్తూ, 
“విజ్ఞానం! అనే సారథిని కలిగి, స్వాంకచిత్తులై, 'దేహం' అనే రథాన్ని అధిరోహించి 
ప్రపంచంలో విహరిస్తున్నారు. 

55. _ విచారితమలం శాష్త్రం చిరముద్ధాహతం మిధ; 

నంత్య్వక్త వాననాస్తానాద్ధతే నాస్తుత్తమం వదమ్‌. 

ఓ రామచంద్రా ! శాస్త్రాలన్నీనేను బాగా ఏచారించాను. అంతే కాకుండా 
చాలాకాలం ఆత్మజ్ఞానులతో పరస్పర సంవాదం చేసి ఆ తత్వాలను బాగా దృధపరచు 
కున్నాను ! కానీ, ఎన్ని విచారించాని, “వాసనలను సంపూర్ణంగా త్యజించి మౌనంగా 
వుండటం కంటే అంతకు మించినది వేర్గొకటీ లేదు", అని అర్ధం చేసుకున్నాను. 


56. దనం ద్రష్రవ్యమభఖీలం ్రాన్సా బ్రాన్తా దిశో దళ 
జనాః కతిపయా పవ యథావస్త్రవలోకినన 


'శ్రీవసష్టాదృతం. థా 


నేను దశదిశలూ సంచరించి, సంచరించి చూడదగిన వాటన్నిటినీ చూసాను. 
తెలుసుకున్నదేమిటంటే, యదార్థ వస్తువైన ఆత్మ గురించి తెలుసుకున్న జనులు చాలా 
కొద్దిమంది మాత్రమే వున్నారు. 
57. పూర్వం రాఘవ శాస్త్రేణ వైరాగ్చేణ వరేణ చ. 

తధా సజ్జననంగేన నీయతాం వుణ్యతాం మనవ 

ఓ రాఘవా! మొట్టమొదట సచ్చాస్రాలతోనూ. తరువాత ఉత్తమ వైరాగ్యంతోనూ, 
సజ్జన సాంగత్యంతోనూ, మనప్సును పుణ్యవంతంగానూ. శుద్ధంగానూ చేయాలి. 
58. భవ్యస్తరతి నంసారం వ్రజ్ఞయాపోహ్యాతేసమ వ 

శిక్షిఈ వరమాప్నోతి నావా నాప్షత్యశక్షేత: 

ఉత్తముడు ప్రజ్ఞతో సంసార సాగరాన్ని దాటివేస్తాడు. అధముడు అందులో 
కొట్టుకుని పోతున్నాడు. నౌకను నడపటంరో నేర్చరి అయినవాడే ఒడ్డుకు చేరుతాడు 
కానీ, నేర్చరి కానివాడు కాదు గదా ! 


59. తావత్తావద్విజిత్యారీనిశ్రియాఖ్యాన్‌ వును వునన 
యావదాత్మాత్తనైవాయమాత్మశ్చేవ వ్రనీదతి. 
ఎంతవరకు మనుష్యుడు స్వయంగా తనలో ఆత్యశాంతిని పొందడో. అంతవరకూ 
అతడు ఇంద్రియాలనూ, శత్రువులనూ మళ్ళీ మళ్ళీ జయిస్తూనే వుండాలి. 
60. సౌయోపాదేయ కలనోమమేత్యహమిహతి చ 
యస్వార్తు నంవరిక్షేశోన జీవన్ముక్త ఉచ్యతే 
ఈ దేహం విషయంలోనూ, తత్సంబంధాలైన ధనాదుల విషయాల్లోనూ 'నేను 
నాది' అనే కల్పనలూ, 'త్యాజ్య', (గ్రాహ్య' భావనలూ ఎవరి అంతరంగంలో సంపూర్ణంగా 
నవిస్తాయో అతడే 'జీవన్ముక్తు'డని చెప్పబడతాడు. 
61... భావార్రైతముపాశ్రెత్య నత్తాద్వైతమయాత్లక 
కర్మార్రైతమనాద్భత్య ద్వైతాద్వైతమయో భవ. 


౮౨ శ్రీ వసిష్టామృతం 


నువ్వు పరమార్ధపరంగా అద్వైతాత్మ సత్తామయుడవుగొనూ, వ్యవహారపరంగా, 
కేవలం భావంలోనే అద్వైతాన్ని ఆశ్రయించి, కర్మలలో అద్వైతాన్ని ఆదరించకుండా 
డ్రైతాన్ని ఆశ్రయించాలి. 
62. మధ్యస్థ దృష్టయః న్వస్థా యధా ప్రాస్తార్ధదర్భిన 

తజ్ఞాస్తు వ్రక్షకా ఏవ సొక్షిదర్లే వ్యవస్థితాః 

తక్వజ్ఞానులు ఉదాసీసలై, స్వాంత చిత్తం కలిగి, ప్రాప్తించిన కార్యాలను నెరవేరుస్తూ 
పేక్షకుల్లాగా కేవలం సాక్షీమాత్రులై వుంటారు. 
63. వూర్జేమనన సంవూర్తం జగత్సర్వం సుభాద్రవైః 

ఉపానద్దూడ పొదన్య నను చర్మాస్పతైవ భూః 

మనస్సు ఆత్మతో పరిపూర్ణం కాగా, జగత్తు అంతా ఆనందామృతరసంతో 
'పరిపూరితం అవుతుంది. ఏవిధంగా అంటే, చెప్పులు తొడుక్కున్న వాడికి భూమి అంతా 
తోలుతో కప్పబడినట్లే కదా ! 
'విరోచనుడు బలి చక్రవర్తితో: 


64. అభ్యానన వినా కశ్చ్‌న్నావెక్షోతి వివయారతిమ్‌, 

అన్యత్యన్త బలో దేహీ దేశాన్తరమివాగతిని 

ఎంత బలవంతుడైన జీవుడైనా కదలకుండా వుంటే అతడే మరొక ప్రదేశానికి 
చేరలేనట్లు, అభ్యాసం చేయకపోతే విషయ విరక్తిని ఎవ్వరూ పొందలేరు. 

65. అర్భశ్యం నర్వభూతానాం ప్రావ్యం గలితచేతసామ్‌, 

ఏతత్తద్హశ్వతో నద్ధి వరం వ్యోమాతి నిర్హలమ్‌. 

ఈ ఆత్మ అజ్ఞానులైన జీవులైనవారికెప్పటికీ కనిపించదు. చిత్తం నశించిన 
వారికే ఇది లభ్యం. దృశ్యంకన్నా పరమై ఆకాశం కన్నా అతి నిర్మలమైన ఈ ఆత్మ 
సత్పురుషులైన జ్ఞానులకు మాత్రమే కనిపిస్తుంది. 

65.  అన్మిన్‌ద్భష్టే జగత్‌ దృష్టం శ్రుతేస్మిన్‌ నకలం శ్రుతమ్‌, 

న్వ్యృష్ణ చ అస్మిన్‌ జగత్‌ నృృష్టం స్థీతేస్మిన్‌ నంస్థితం జగత్‌, 

శ్రీవసిష్టామృతం. ౨ 


ఈ అత్మను దర్శిస్తే జగత్తు అంతా దర్శించినల్లే అవుతుంది, ఈ ఆత్మను గూర్చి 
వింటే సమస్తమూ వినినట్లే అవుతుంది. ఆ ఆత్మను స్పృశిస్తే సమస్త జగత్తనూ స్పృశించినట్లే 
అవుతుంది. శ్రీ అత్మ వుంటే సమస్త జగత్తూ వున్నట్లే అవుతుంది. 


శ్రీ మహావిష్ణువు గాధితో : 
67. నర్వమేవాహమేతి తత్పుజ్ఞోనావసీదతి, 

న గృవ్లాతి వదార్థేషు విభాగానార్లభాననమ్‌. 

“అంతా నేనే' అనే భావం కలిగివుండటం వల్ల తత్వజ్ఞుడు పదార్ధాల యొక్క 
విభాగాన్ని గురించిన అనర్థభావనను గ్రహించడు. కనుక, అతడు దేహాది పరిచ్భిన్న 
పదార్థాల మీద అహంభావం లేనివాడై అనర్థాన్ని పొందడు. 


68. నాహం దేహ ఇతి తృస్మిన్యుక్తి మాకర్ణయ క్రమే, 

నర్వాంగేవ్వపి నత్వేవ శమ కస్మాన్న వల్లితి, 

“నేను దేహం కాదు” అనే సత్యాన్ని బుజువు చేసే యుక్తిని విన-అవయవాలన్నీ 
ఉన్నప్పటికీ శవం ఎందుకు గమనాది వ్యవహారాలను చేయటం లేదు? 
69. తస్లాద్రహాదతీతోపాం నిత్యోనస్తమితద్యుతిని 

(యః నంగేభాన్వతా ప్రొవ్య వేని వ్యోమని భాన్మరమ్‌. 

నేను దేహానికి అతీతుడనూ, సదా అస్తమించని ప్రకాశం కలవాడనై, సర్వవ్యాపి 
ఆవటంచేత సూర్యమండలంలో సూర్యుడి సాంగత్యాన్ని పొంది ఆకాశంలో ఆ సూర్యుడిని 
ఎరిగి వున్నాను. అలాంటి సర్వవ్యాపకమైన చిత్రూపాల్నే 'నేను'. 
70. యస్త్వాత్మరతరేవాన్తు కుర్పనర్మే్థయైః క్రియాః 

న వలో హర్షశోకాభ్యాం న నమాపాత ఉచ్చతో 

ఎవరి అంతరంగం ఆత్మరోనే ప్రీతి కలిగివుంటుందో, అతడు కర్మేంద్రియాలలో 


కర్మలు చేసినా, హర్షశోకాలకు వశుడు కాడు. అంతేకాక, అతడు 'సమాధిస్థుడు' అని 
చెప్పబడతాడు. 


లా శ్రీ వసిష్టామృతం 


మాండవ్యుడు సురఘుడితో : 
71. కోహం కథమిదం కిం వా కథం మరణజన్మన, 

విచారయాన్రరేనం త్వం మహత్తామలమేవ్యని. 

“భేనెవడిని”? “ఈ జగత్తు ఏమిటి?” ఇది “ఎలా వచ్చింది”? “జనన మరణాలు 
ఎలా కలుగుతున్నాయి?” - అని ఈ విధంగా అంతరంగంలో జాగా విచారించు. 
అప్పుడే ఆత్మసాక్షాత్మారాన్ని సంపూర్ణంగా పొందుతావు. 

72. అనుఠంప్యా భవివ్యన్తి శ్రీమన్తః ఏవతే 

దృష్టతత్తున్య తుష్టన్య జనాః వితురివావనౌ. 

లోకంలో తండ్రికి పిల్లలు ఏ విధంగా జాలి పొందదగిన వారవుతారో, అలాగే, 
ఆత్మతత్వం పొందిన మహాత్ముడికి మహా మహా శ్రీమంతులు కూడా జాలి పొందదగిన 
వారే అవుతారు. 


సురఘుడు పరిఘుడితో: 
73. సమగ్రం దినమాలోకాద్విరమత్యక్షయో యధా, 

ఆజీవితాన్రం నో ప్రజ్ఞా తథా తత్వానలోకనాత్‌ 

సూర్యుడు రోజంతా ప్రకాశించే కార్యం నుంచి ఏవిధంగానైతే ఏమాత్రం 
విరమించడో, ఆ విధంగా జ్ఞాని యొక్క బుద్ధి కూడా యావత్‌ జీవితం తత్వావలోకనం 
నుంచి విరమించదు. 
శ్రీవసిష్టుడు రామునితో: 
74. ఆత్షైవహ్యాత్సనోబంధు: రాత్తనాత్తైవముద్ధరేక్‌, 

 నాత్తానమవలేవీన జన్మ వంకార్హవే క్షవీత్‌, 

తనకు తానే బంధువు, తనను తానే ఉద్ధరించుకోవాలి. దేహాభిమానంతో ఆత్మను 
“జన్మ అనే బురద సముద్రంలో పదశ్రోయకూడదు. 


75. వైరాగ్యాభ్యాన యత్నాభ్యాం స్వవరామర్శ జన్మనా, 
 తత్వాలోకనపోతేని తీర్యతోభవసాగరః 
శ్రీ వసెష్టామృతం. (9) 


“అభ్యాస, 'వైరాగ్యాలనే ప్రయత్నాలతోనూ. స్వవిచారణతోనూ జనించే 'తత్త్వ 
జ్ఞానం' అనే గొప్ప ఓడతో సంసార సాగరాన్ని దాటాలి. 
76... ఆత్మారామా మహాత్మానః త్రబుద్ధా వరమోదయాన 

బహాఃపంఛాగ్రచవలా అన్తర్లేడు రివాచలా౬ 
బాహ్యంలో నెమలి ఈక కొనలాగా చంచంగానూ, అంతరంగంలో మేరు పర్వతంలాగా 
నిశ్చలంగానూ వుంటారు. 

77. దేహీ జాతేన జాతోన దేహీ నష్టేన నశ్వని, 
త్వమాత్తన్వకకంకాత్సా దేహస్తవ న కక్తన, 

ఓ రామచంద్రా! దేహం పుట్టదంవల్ల 'నువ్వు' పుట్టడం లేదు. దేహం నశించడం 
వల్ల 'నువ్వు నశించడం లేదు. నువ్వు నిష్యళంకమైన ఆత్మవు. దేహంతో నీకే సంబంధమూ. 
లేదు. 

78. మక్తౌ రాఘవ లోకేస్మిన్నప్రాప్తిః నంభవత్యలమ్‌, 

అప్రవృత్తౌ వివేకస్య మగ్నాహి జనకోటయని 

ఓ రాఘా! ఈ ప్రపంచంలో 'వివేకం' అనేది లేకపోతే 'ముక్తి' అనేది ఎప్పటికీ 
సంభవించదు. వివేకం లేకపోవడంవల్లే కోట్లాది జనులు ఈ సంసార (భ్రమలో మునిగి 
వున్నారు. 

79... ఆత్మావలోకనోయత్తు కర్తవ్యో భూతి మచ్చతా, 

నర్వదుఖశీరచ్ధేద ఆత్మాలోకేన జాయితే! 

మక్తిని కోరేవాడు ఆత్మదర్శనానికి ప్రయత్నం చేయాలి. ఆత్మను దర్శించటంతోనే 
సమస్త దుఃఖాలూ నశిస్తాయి. 

80. నత్యాం ప్రజ్ఞా మహానావి వివేకే సతి నావికే 

సంసార సాగరాదన్మాద్యో న తీరో ధిగస్తు తమ్‌. 

“బుద్ధి అనే నావా, 'వివేకం' అనే నావికుడూ ఈ లోకంలో వుందగా, ఈ 
సంసార సాగరాన్ని ఇంకా ఎవడు దాటలేడో, అలాంటివాడికి ధిక్కారం అగుగాక ! 


GW శ్రీ వసెష్టామృతం 


81... ద్వౌత్రమౌ చిత్రవాశస్య యోగో జ్ఞానం చ రాఘవ, 

యోగ స్తద్వృత్రిరోదో పా జ్ఞానం నవ్యగవేక్రంమ్‌. 

ఓ రామచంద్రా! చిత్తనాశనానికి 'యోగం', 'జ్ఞానం' అనే రెండు మార్గాలు 
వున్నాయి. 'యోగం' అంటే వృత్తుల్ని నిరోధించటం; 'జ్ఞానం' అంటే యథార్థ దర్శనం. 


82. శాస్త్ర సజ్జన సంవర్శవైరాగ్యాభ్యానయోగత్వ, 


ఓ రామచంద్రా! శాస్త్ర, సజ్జన సాంగల్య వైరాగ్యాడుల అభ్యాసం వల్లా, పూర్వ 
కాలం సుంచీ అభ్యసించబడి సంసారవృత్తులలో అ విశ్వాసం దృఢంగా నాటుకోగా 
ఏకాగ్రతతో కూడిన చిరకాల ధ్యానం ద్వారానూ, ఏకత్వం యొక్క దృఢాభ్యాసంతోనూ, 
“ప్రాణస్పందన?” నిరోధించబడుతుంది. 

83. వూరకాధి నిజాయామాద్దధాభ్యాసాదన్లోదవాత్‌, 

పకాంతధ్యాన సంయోగాత్రాణస్పన్లో నిరుద్దతో 

ఆయాసం లేని పూరక, రేచక, ప్రాణామాయాల దృఢాభ్యాసం తోనూ, ఏకాంత 
ధ్యానంతోనూ, 1ప్రాణస్పందనిను నిరోధించవచ్చు. 

84, వతావతైక ధ్యానోత నిత్యద్యానోధవాత్మద్భక్‌, 

 అలావే దుఖఖుదస్యాన్మర శృస్వ వస్తున. 

అంతర్‌ దృష్టి రూపజ్ఞానంతో “నువ్వు” మొదలుగా గల దృశ్యం అంతా నశిస్తే, 
'దుఃఖరహిత ఆనందరూపమైన ఆత్మ మాత్రమే మిగులుతుంది. ఇది నీకు ఇష్టమైతే, ఒక 
ఏకాగ్ర ధ్యానంతో చిరకాల సమాధినిష్ణుడవై ఆత్మదర్శివి కా. 
శె5. ఆజ్లవానివా నర్వస్మాదతీతో విగతైషణః 

ఆక్షన్ఫేవ పా సంతుష్టోన కరోతి న చేహతో 

ఈ ప్రపంచంలో 'ఆత్మజ్ఞాని' సమస్త పదార్థాల కంటే అతీతుడై. ఈ ఈషణా 
రవాతుడై ఆత్మయందే సంతుష్టుడై వుంటాడు. అతదు దేనినీ కోరడు, ఏమీ చేయదు. 
శ్రీ వసిష్టామృతం. (౯) 


86. వైత్రాదభిర్హుడైడ్వుక్తం భవత్యుత్తమవాననమ్‌, 

భూయో జన్షవినిర్ముకం జీవన్ముక్త మనోనపు. 

'పాపరహితుదైన రామచంద్రా ! జీవన్ముక్తుడి మనస్సు మూత్రీ కరుణాది గుణాలతో 
కూడి, ఉత్తమ వాసనా యుక్తమైనదై మళ్ళీ జన్మలేనిదిగా అవుతోంది. 
87. తద్దేతునర్వహీతూనాం తస్య హేతుర్న విద్యతే, 

సంసారః నర్వసారాణాం తస్మాత్సారం న విద్యతే 

ఈ ఆత్మపదమే సమస్త కారణాలకూ కారణం. దానికి కారణం మరొకటి లేదు. 


అంతేకాక, సమస్త సార పదార్థాల యొక్క సారమూ ఇదే. దీనికంటే సారమైనది 
వేరొకటి లేదు. 


88. వాననాసంపరిత్యాగేయది యత్నం కరోషి చ 

తత్తే శిధిలతాం యాన్తి నర్వాభివ్యాధయు క్షణాత్‌. 

ఓ రామచంద్రా ! వాసనల్ని సంపూర్ణంగా త్యజించటానికి నువ్వు ప్రయత్నం 
చేస్తే అప్పుడు నీ యొక్క శారీరక, మానసిక వ్యాధులన్నీ ఒక్క క్షణంలో నశించిపోతాయి. 


99. శరీరనాళ దర్శిత్వాద్వాననా న ప్రవర్తతే 

వాననావిభివోనష్టే న చిత్తం నంత్రవర్తతే! 

“శరీరం ఎప్పటీకైనా నశిస్తుంది' అనే జ్ఞానంతో వాసన పుట్టదు. వాసనా వైభవం 
నశిస్తే చిత్తం జనించదు, 


90. అధ్యాత్తవిద్యాధిగమః సాధుసంగమ ఏవ చ 

వాననానంపరిత్వాగ ప్రాణస్పందనిరోధనమ్‌, 

ఏతాస్తా యుక్షయః వుష్టాః సన్తి చిత్రజయే కల, 

యాధభిన్పజ్రీయతే క్షిప్రం ధారాభిరిన భూరజః 

ఆధ్యాత్మ విద్యాప్రాప్తి, సజ్జన సాంగత్యం, వాసనా పరిత్యాగం, ప్రాణస్పంద 
విరోధం అనే ఈ నాలుగు చిత్త జయానికి ప్రబలయుక్తాలై వున్నాయి. వర్షధారలతో 
భూమిపై గల ధూళి అడిగిపోయినట్లు ఈ యుక్తులతో చిత్తాన్ని శీఘ్రంగా జయించవచ్చు. 


Gs శ్రీ వసిష్టామృతం 


91. అంతర్హుఖతయానర్వం చిదహ్మొత్రిజగతృణమ్‌, 

 జుహ్వూతోన్తర్నివర్తన్లే మునే శ్రీత్తాదివిబ్రమాని 

ఆంతుర్ముఖత్వంతో ్రైలోక్యమనే తృణాన్నంతా 'చిదాత్మ' అనే అగ్నిలో హోమం 
చేసే మునికి చిత్తాడి భ్రమలన్నీ తొలగిపోతాయి. 
92. పతావదేవావిద్యాయా నేదం బ్రహ్మేతి నిశ్టయః 

పతదేవ క్షయో యస్యా సర్వం బ్రహ్మేతి నిత్తయః 

'ఇది అంతా బ్రహ్మం కాదు' అనే నిశ్చయమే అవిద్య యొక్క స్వరూపం. 'ఇది 
అంతా బ్రహ్మమే" అనే నిశ్చయమే అవిద్య యొక్క క్షయం. 
9౩. వునఃవునరిదం రామ ప్రబోధార్థ మయోచ్యతే 

ఆభ్యానేన వినా సాధో నాభ్యుదేశ్యాత్మభావనా. 

సాధువైన ఓ రామచంద్రా ! నీ ప్రబోధం కోసం ఈ అవిద్య మొదలైన 
విషయాల్ని గూర్చి నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తన్నాను. ఎందుకంటే, అభ్యాసం లేకపోతే 
ఆత్మభావన బాగా ఉదయించదు. 
94. ప్రాక్టతాచారసంప్రాప్తే కుర్వన్తః కర్ల కేవలమ్‌, 

స్థితా. 'విగతనంరంభ మపరా ఇవ మేరవని 

తమ తమ ఆశ్రమాలకు చెందిన కర్మలను ఆచరిస్తూ జ్ఞానులు నిపియమైన 
మెరుపుల్లాగా ధీరత్వాన్ని వహిస్తారు. 
95. ఏకో యోగస్తథా జ్ఞానం నంసారోత్తరణక్రమే, 

నమావుపాయా ద్వావేవ ప్రోక్తావేకఫలప్రదౌ. 

ఓ రామచంద్రా ! సంసారాన్ని తరించటానికి 'యోగం', 'జ్ఞానం' అనే రెండు 
ఉపాయాలూ సమానమే అనీ, ఒకే ఫలాన్ని కలిగిస్తాయనీ చెప్పబడింది. 
96. అసాధ్యఃకస్యబిద్యోగు కస్యబిడ్డా నిశ్చయః 

మమత్వధిమతః సాధో సుసాధ్యో జ్ఞాననిశ్రయః 


శీతనష్యెన్యతం. ల) 


సాధువైన ఓ రామచంద్రా ! ఒకానొకరికి యోగం అసాధ్యంగా తోచవచ్చు. 
ఒకానొకరికి జ్ఞాన నిశ్చయం అసాధ్యంగా కన్పించవచ్చు. నాకు మాత్రం జ్ఞాన నిశ్చయమే 
సుసాధ్యమై, అత్యంత ఇష్టమై వుంది. 


ఓ రామచంద్రా! నిరంతరాభ్యాసంతో ఉత్పన్నమయ్యే జ్ఞానం చేతా, యోగం 
చేతా, భుశుందుడు ఆత్మపదాన్ని ఏవిధంగా పొందాడో, నువ్వూ అలాగే పొందాలి. 


98. అయం నామావామ్యిశ్తర్థహీత మననం స్థితమ్‌, 
 మాంసాస్థిమయనిర్మాణదేవోపహవమితి వి్రమమ్‌, 
త్యజ నంకల్పనిర్మాణ దేహా సన్తి నహాస్రత 
ఓ రామచంద్రా! చిరకాల మననంతో బాగా దృఢపడినట్టి “ఈ మాంస అస్థిమయ 
శరీరమే నేను” అనే మహాభ్రమను త్యజించాలి. ఎందుకంటే, సంకల్పరహితాలైన 
మిథ్యా దేహాలు అనేకం వున్నాయి. ఈ దేహం కూడా అలాంటిదే. 
99. సుఖతల్పగతో యేన న్వవ్నదేహేన దిక్తబాన్‌ 
వరిద్రమని హే రామ న దేహన్తీ క్వ సంస్థిత 
ఏ విధంగా అంటే, శయ్యమీద సుఖంగా పడుకుని ఏ దేహంతో నువ్వు స్వప్నంలో 
దిగంతాలలో సంచరిస్తావో, ఆ నీ దేహం ఇప్పుడు ఎక్కడ వుంది? 


100. ప్రబుధ్వన్వ ప్రబుధ్యన్వ వునః వునరయం మయా, 

త్రబోధ్వసే మహాబాహో పశ్యాత్హారమనామయమ్‌. 

మహాబాహువగు ఓ రామచంద్రా ! “అజ్ఞాన నిద్ర నుంచి మేలుకో ! 
మేలుకో !” అని నేను మళ్ళీ మళ్ళీ నీకు ప్రభోదం చేస్తున్నాను. కనుక, నవ్వు ప్రబుద్ధుడవై 
దుఃఖరహితమైన ఆత్మరూప సూర్యుడిని వీక్షించు ! 


(యా శ్రీ వసెష్టామృతం 


శ్రీ ఈశ్వరుడు శ్రీవసిస్తుడితో: 
101. అజ్ఞాత శివతత్తానామాకారాద్యర్థనం కృతమ్‌, 

యోజనాధ్వశ్వశక్తన్య క్రోతాధ్వా వరికల్పుతే. 

శీవ (మంగళ) రూపమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోనివారి కోసం నామాకారాల 
ద్వారా పూజార్చనా రీతిని విధించారు. యోజనం (8 మైళ్ళు) దూరం నడవలేని వారికి 
కోసెడు (2 మైళ్ళు) దూరం ప్రయాణమే విధిస్తున్నారు కదా ! 

102. అహమేకోహమాత్మాన్నీత్చే కాం భావయ భావనామ్‌, 

తయా భావరయా యుక్తః న ఏవ త్వం భవస్యలమ్‌. 

ఓ మునీంద్రా ! “నేను ఏకమైన ఆత్మగా వున్నాను” అనే ఈ |ప్రకారమైన 
భావనను అవిచ్చిన్నంగా భావించాలి. అలాంటి భావనతో కూడుకుని వుంటే నువ్వు 
పూర్ణరీతి ఆత్మే అవుతావు. 

103. పతమాత్మా నమాలోక్య జరాశోకభయావహమ్‌, 

నంభ్బప్త జీజభకన్తుర్న భూయః వరిరోహతి, 

వార్థక్య, శోక, భయాలను పోగొట్టే ఈ ఆత్మను సందర్శిస్తే “వేయించిన విత్తనం” 
లాగా జీవుడు మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ సంసారంలో జన్మించడు. 

104. వూజనం ధ్యానమేవాన్ర ర్నాన్యదస్తువ్యవూజనట్‌, 

తస్మాత్రియుతనాధారం నిత్యం ధ్యానేన పూజుయేత్‌. 

అంతరంగంలో ఆ 'ఆత్మదేవు'ని ధ్యానించులమే అతనికి పూజ, ఇది తప్ప 
అతనికి మరొక పూజ లేదు. కనుక ముల్లోకాలకూ అధారభూతుడైన ఆ పరమాత్మను 
ధ్యానం ద్వారా నిత్యం పూజించాలి. 

105. ధ్యానోవవార ఏవాత్మా ధ్యానం వ్యాప్య నమీహతమ్‌. 

'గ్యానమర్హ్రం చ పాద్యం చ ధ్యానంనంవేదనాత్సకమ్‌, 

'ధ్వానసంవేదనం వుష్పం సర్వం ధ్యానపరం విదుని 


శ్రీవసిష్టామృతం. అ 


ధ్యానమే ఆత్మదేవుడికి కానుక. ధ్యానమే ఆ దేవుడికి ఇష్టం. శుద్ధ చిన్మాయాళ్ళకమైన 
ధ్యానమే అతని యొక్క ఆర్హ్య పాడ్యాలు, ధ్యానాభివ్యక్తమయే చైతన్యమే పుష్పం. ఈ 
ప్రకారంగా పూజ అంతా 'ధ్యానం' అని చెప్పబడింది. 
శ్రీవసిష్ణుడు రామునితో; 
106. అనేనార్జావిధానోన మయేమే రామ వానరాః 

ఆణేన్నేనాతివాహ్యన్రే వ్యవహారపరా అపి. 

ఓ రామచంద్రా ! ఈ ఆత్మార్బన విధానం వల్లే నాకీ రోజులన్నీ వ్యవహార 
'పూర్ణాలై వున్నా, ఏ చింతా లేకుండా సుఖంగా గడిచిపోతున్నాయి. 
107. దృష్ప్రానయా రమువతోనంగముక్తేళ చేతసా, 

సంసొరవిరలారణ్చే వివారాన్మిన్న ఖద్యనే. 

కఘుపత్తివైన ఓ రామచంద్రా ! ఇలాంటి ఆత్మఫూజా దృష్టితో కూడి సంగరహితమైన 
చిత్తంతో ఈ విశాల సంసారాణ్యంలో విహరిస్తే నువ్వు ఎప్పటికీ దుఃఖాన్ని పాందవు. 
108. మనోబుద్ధి రహంకారస్తథా తన్మాత్ర వంచకమ్‌, 

ఇతి పుర్యష్టకం ప్రోక్తం దేపోసావాతవాపాకు 

మనస్సు, బుద్ధి అహంకారం, పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ రూవ, రస, 
గంథాలు) ఈ ఎనిమిదింటినీ 'పుర్వష్టకం' అని అంటారు. ఇది జీవుని యొక్క సూక్ష్మ 
దేహం. (ఆత్మ ఈ సూక్ష్మ దేహానికి అతీతమైన సాక్షిగా వుంటోంది). 


109. న్వవ్ననామ్నీ తధావస్థా దేహీ ప్రత్యయ శాలినీ, 

 అమోక్షం బ్రముతీహాయమితి స్థావరజంగమైని 

స్వష్మాన్ని పోలిన ఈ సూక్ష్మశరీరమే మోక్షం లభించేంతవరకూ స్థానవ జంగమాది 
యోనులలో పరిభ్రమిస్తూ వుంటుంది. 
110. అధయో వ్వాధయ్యైవ ద్వయం దుఃఖన్య కారణమ్‌, 

శన్నివృత్తి మఖం విద్యాత్రత్సయో మోక్ష ఉచ్చతో. 


శ్ర వసెష్టాన్సుతం 


శారీరక, మానసిక వ్యాధులు రెండు డూఖానికి కారణం. ఆ రెండింటి యొక్క 
నివృత్తే 'సుఖం' అని చెప్పబడుతోంది. జ్ఞానంతో వాటి యొక్క సమూల నాశనమే 
'మోక్షం' అని పేర్ళొనబడుతోంది. 
111, దేహదుఃఖం విదుర్వాధిమాధ్యాఖ్యం వాననామయమ్‌, 

 మౌర్చమూలే హతే విద్యాత్తత్పజ్ఞానే వరిక్షయః 

దేహసంబంధ దుఃఖం 'శ్యాధి' అని, వాసనామయమైన మానసిక దుఃఖం 'ఆధి" 
అనీ - చెప్పబడుతోంది. ఈ రెండింటికీ మూలం అజ్ఞానం. అది తత్వజ్ఞానంతోనే 


తత్వజ్ఞానం, ఇంద్రియ నిగ్రహం లేనందువల్లా, చిత్తంలో శాంతిని వీడి రాగ 
ద్వేషాలు నిరంతరం కలిగివుండటం వల్లా, “ఇది లభించినది, ఇది లభించలేదు” 
అనే ఈ ప్రకారమైన మానసిక వ్యాధులు, వర్షాకాలంలో నీటి తుంపర్లలాగా. 
ప్రావిర్భవిస్తున్నాయి. 
113. భృంశం న్పురన్తీవ్వచ్చాను మౌర్డే చేతన్య నిర్దితే 

దుష్టాన్నాభ్యవవారేణ దోశాక్రమణేన చ 


అనేకానేక కోరికలు కలగటం వల్లా. ఆజ్ఞానం చేతా, చిత్తం జయించబడక 
పోవడం వల్లా దుష్టాన్నాన్ని భుజించడం వల్లా, దుష్కాలంలో భోజనాది వ్యవహారాలు 


శ్రీ శసిష్టామృతం. 23 


చేయడం వల్లా, దుష్ట క్రియలవల్లా, దుర్జన సాంగత్యం చేతా, వ్యాఘ్ర సర్ప చోరాదుల 
గూర్చిన భయంవల్లా, నాడీ రంధ్రాలలో అన్నరసం ప్రవేశించక పోవడంతో క్షీణించడం 
వల్లా, లేక ద్విగుజీకృతంగా ప్రవేశించటం ద్వారా ప్రపూర్ణమవ్వడం వల్లా, కఫ, వాత 
పిత్తాదుల ప్రకోపంతో ప్రాణం వ్యాకులమవడంవల్లా, దెబ్బలు మొదలైన దోషాల ద్వారా 
 అవ్యస్థతాకారణమైన 'వ్యాధి' దేహంలో (ప్రవర్తిస్తోంది. 

114. ఉవదేశక్రమో రామ వ్యవస్థామాత్రపాలనమ్‌, 

శ్రోవీర్తు కారణం శిద్ధా శివ్వహావ రాఘవ! 

ఓ రామచంద్రా! ఉపదేశక్రమం కేవలం శాస్త్ర మర్యాద యొక్క పాలనే! జ్ఞాన 
ప్రాప్తికి అసలు కారణం కేవలం శిష్యుని శుద్ధ ప్రజ్ఞే. 
మం. 

115. నహవానం మనోజ్ఞేయం జ్ఞాళం నిర్వాననం మనః, 

జ్ఞాత జైయమభ్సేశ్య వునర్ణీనో న జాయిత 

వాసనాసహితమైన మనస్సే మనస్సు" అని తెలుసుకోవాలి. వాసనారహితమైన 
మనస్సే 'జ్ఞానం' అవుతుంది. అలాంటి జ్ఞానంతోనే జ్లేయమైన ఆత్మను పొంది జీవుడు 
మళ్ళీ జన్మించాడు. 

116. అపామిత్యేవ నంకల్పో బంధాయాతివినాశినే, 

నాహామిత్చేవ సంకల్ప్‌ మోక్షాయ నిమలాత్షనే, 

“ఈ దేహాదులు నేను" అనే సంకల్పం మహా వినాశకరమైన బంధాన్ని 
కలిగిస్తుంది. 'ఈ దేహాడులు నేను కాను' అనే సంకల్పం నిర్మలమైన మోక్షాన్ని కలిగిస్తుంది. 
117. శాట్‌ జైన నంసర్కనంతరాఖ్యాన యోగత్వ 

కాలేనామలతాం యాతే చేతసీన్తావివోధితా. 

“నేత్ర తీమిరదోపక్షయం"”తో “రెండు చంగ్రులు” కాకుండా ఒకే చంద్రుడు 
ఉదయించేలాగున, శాస్త్ర సజ్జన సాంగత్య నిరంతర అభ్యాసవశంతో కాలక్రమేణ 
చిత్తం నిర్మం కాగానే, దానిలో తురీయాతీతస్థితి ఉదయిస్తుంది. 

@ శ్రీ సిష్టామృతం 


శ్రీ ఈశ్వరుడు భృంగీశుడితో : 
118. సర్వాః శంకాః వరిత్యజ్యి లైర్యమాలంబ్య శాత్చతమ్‌, 

తుహాభోర్తా మహాకర్తా మహాత్యాగీ భివారను.. 

పాపరహితుడైన ఓ భృంగీశా ! సంశయాలన్నీ వదలి నిర్భయుడవై శాశ్వతమైన 
కూటస్థ భావం అవలంబించి, 'మహాభోక్తా', 'మహాకర్తా' 'మహాత్యాగీ” అవ్వాలి. 
119. నర్వత్ర విగళన్నేహో యః సాక్టీవదవస్థితు. 

నిరిచ్ధం వర్తతే కార్యే మహాజర్తాన ఉచ్యతే! 

ఎవడు సర్వత్రా ఆసక్తిరహితుడై సాక్షి స్థితి పొంది వుంటాడో, కార్యాల్లో 
ఇచ్భాశూన్యుడై ప్రవర్తిస్తాడో అతడే “మహాకర్త' అని చెప్పబడతాడు. 
120. నాదత్తేస్యాదదాన్య నాచరత్యా చరన్నవి, 

భుంజానోని న యో భుంక్తే మవాభోక్తాన ఉచ్చతో 

ఎవడైతే ఇంద్రియాలతో విషయాలను గ్రహిస్తున్నా ఏమీ గ్రహింపనట్లే వుంటాడో, 
ఎలాంటి క్రియలనాచరిస్తున్నా. ఏమీ ఆచరింపనట్లే వుంటాడో, ఏం భుజించినా ఏమీ 
భుజింపనట్లు వుంటాడో అతడే 'మహాభోక్త' అని చెప్పబడుతోంది. 
121. నర్వేచ్భాః నకలాః శంకాః సర్చేహా నర్వనిశ్రయాః 

ధియా యేన సరిత్యక్తా మహాత్యాడీ న ఉచ్యతే. 

ఎవడు సమస్త కోరికలనూ, సమస్త సంశయాలనూ, సమస్త చేష్టలనూ సమస్త 
నిశ్చయాలనూ బుద్ధి ద్వారా పూర్తిగా పరిత్యజించి వేస్తాడో అతడే 'మహాత్యాగి' అని 
'పేర్మొనబడతాదు. 
శ్రీ వసిష్టుడు రామునితో : 
122. అంతర్హుఖ: నన్స్ఫతతం సమస్తం 

కుర్వళ్టహిష్థం ఖలు కార్భవాతమ్‌. 

న ఖోదమాయాని కదాచిదేవ 

నిరాక్టతాహంకృతతాముపైషి. 
శ్రీమష్టామృతం (జు 


నువ్వు అంతర్ముఖుడవై, అహంకార రాహిత్యాన్ని పొందితే బాహ్య సమస్త కార్యాలను 
నిరంతరం చేస్తూ వున్నప్పటికీ ఏ విధమైన దుఃఖాన్నీ ఎప్పటికీ పొందవ. 
మనువు ఇక్ష్వాకునితో : 
123. శాష్త్రనజ్ఞన సంపర్తైః ప్రజ్ఞామాదౌ వివర్ణయేత్‌, 

ప్రథమా భూమికైషోక్తా యోగస్రైవ చ యోగినః 

'ముమక్షువ' అనేవాడు మొట్టమొదట శాస్తాధ్యయన, సజ్జన సాంగత్యాల ద్వారా 
ప్రజ్ఞను (బుద్దిని) బాగా వృద్ధిపరచాలి. ఇదే యోగం యొక్క మరి యోగి యొక్క 
మొదటి భూమిక అని చెప్పబడుతోంది. 


124. అన్తః ప్రత్యాహృతివశాబ్చేత్యం చేన్న విభావితమ్‌, 

ముక్తపవాస్యసందోహో మహాసమతయా తయా, 

మనస్సును బాహ్య పదార్థాల నుంచి మరలించి ప్రత్యగాత్మలో లయింపచేస్తూ 
దృశ్యాన్ని కొంచెం అయినా భావించకుండా వుంటే, మహా సమత్వంతో కూడినవాడివై 
నిస్పందేహంగా ముక్తుడమే అవుతావు. 
125. అస్యాహమేష మేసోయమహమేవం తు యైః కీల, 

మోహో బుద్దా వరిత్యక్త దిన్చ్యా దూరం ప్రయాన్తి తే 

“నేను వీరికి చెందివున్నాను”, “వీడు మా వాడు”, “ఈ శరీరమే నేను” - ఈ 
'ప్రకారమైన అజ్ఞానాన్ని ఎవరు జ్ఞానంతో పరిత్యజిస్తారో, అలాంటివారు పై నుంచి 
ఇంకా పైకి (ఇంకా ఉత్తమస్థితికి) వెళ్తారు. 
126. యడ్రైవైవం చితో రూవం తతం బుద్రమఖందితమ్‌, 

ఎప్పుడు ఈ (ప్రకారంగా సర్వవ్యాపకమైన అఖండమైనట్టి చిదాత్మ యొక్క 
స్వరూపాన్ని జీవుడు తెలుసుకుంటాడో, అప్పుడే సంసార సాగరాన్ని దాబినవాడై 
పరమేశ్వరత్వాన్ని పొందుతాడు. 


26 శ్రీ వసిష్ణామృతం 


127. శాష్త్ర నజ సంవర్శ సంతతాభ్యాన యోగతః 
కాలేనామలతాం యాతే చేతసీన్హానివోదితా, 


ఈ విధమైన ఆత్మ స్వరూపాన్ని సాక్షాత్మరించుకుంటే జీవుడికి ప్రకృతి పూర్తిగా 
శమించిపోతుంది. అదే మోక్షం. అంతేకానీ, “మోక్షం” అనేది ఏ 'దేశమూ' కాదు, ఏ 
“కాలమూ' కాదు. ఏ ఇతర స్థితీ కాదు. 

128. యేన కేన చిదాబ్ధిన్నో యేన కేవబిదాశితు 

యత్రోక్వచన శాయి చన నమ్రాడివ రాజుతో 

జ్ఞాని దొరికిన దానిని కప్పుకుని, దొరికిన దానిని భుజిస్తూ, ఎక్కరో ఒకచోట 
పడుకుంటూ చక్రవర్తి లాగా మహదానంతో శోభిల్లుతూయాడు. 


శ్రీ వసిష్టుడు శ్రీరామునితో : 
129. యత్యరోషి యదశ్నాని యుజ్ఞుహోషి దదాని యత్‌, 

నకర్తాని న భోక్రాని తత్ర ముక్తమతిః శమీ. 

నువ్వు ఏం చేసినా, ఏం తిన్నా, ఏ హోమం చేసినా, ఏం ఇచ్చినా, ఆ యా 
కార్యాలలో “కూటస్థ ప్రత్యగాత్మ నిష్ట" అయిన బుద్ధి కలగి శమవంతుడవై వంటే 
అప్పుడు నువ్వు కర్తవు కానీ, భోక్తవు కానీ కాక ముక్తుడవే అయి వుంటావు. 
130. అభ్యాసాత్సాధుశాస్తాణాం కరణాత్పుణ్యకర్షడామ్‌, 

జస్తోర్యధావరేవేయం వస్తుదృష్టి! ప్రనీదతి. 

సజ్జన సాంగత్య సచ్చాశాస్తాల యొక్క అభ్యాసం చేతా, పుణ్యకర్మాచరణం 
వల్లా జీవుడికి క్రమంగా ఆత్మదృష్టి సిద్ధిస్తుంది. 
131. వైరాగ్చేభ్యుదితో జర్తోరవశ్యం గూమికోదయః 

తతో నశ్యతి సంసార ఇతి శాస్త్రార్థ నంగ్రహః 

జీవుడికి వైరాగ్యం పూర్తిగా ఉదయిస్తే భూమికోడయం తప్పక కలుగుతుంది. 
దానివల్ల సంసారం నశిస్తుంది - ఇదే సర్వశాస్తాల యొక్క సారం. 


శ్రీ వసిష్టామృతం--. 


132. యోగభూమికయోత్రాత్త జీవితస్య శరీరిణ: 
భూమికాంశానుసారేణ క్రీయతోవూర్వదుష్పృతమ్‌. 
ఈ భూమికలందున్నప్పూడు జీవులు మరణిస్తే, ఆ యా భూమికల అనుసరించి 
అతని యొక్క పూర్వకాలీన పావం నశిస్తుంది. 
133. తతునుకృతసంభారేదుస్పృుతే చ వురాళ్ళతే 
భోగజాలేవరిక్షీశేజాయన్తోయోగినోభువి. 
స్వర్గాది అనుభవాలతో పూర్వకాలీన పుణ్యం సముదాయం, పాపం, భోగ 
సమూహం క్షయించిపోగా వారు భూలోకంలో యోగులై జన్మిస్తారు. 
134. శుబీనాం శ్రీమతాం గేహే గుప్త గుణవతాం నతామ్‌, 
జనిత్వా యోగమేవైతోనీవన్తోయోగవానితాన 
ఈ భూలోకంలో వారు శుచిద్భూతులూ, శ్రీమంతులూ, గుణవంతులూ, సజ్జ్ఞనులూ 
అయిన వారి గృహాలలో జన్మించి పూర్వయోగవాసనలతో కూడినవారై తిరిగి యోగాన్నే 
ఆశ్రయిస్తారు. 
135. తత్రప్రార్ధావనాభ్యస్త యోగభూమిక్రమం బుధాన 
'బుద్ధిమంతులైనవారు తమ పూర్వాభ్యాసస్థయోగభూమికా క్రమాన్ని సంస్కరించి 
అభ్యాసం ద్వారా క్రమంగా ఉత్తరోత్తర భూమికలను అధిరోహిస్తారు, 
శ్రీ వాల్మీకి భరద్యాజునితో : 
136. నర్వభూతేషు చాత్మానం నర్వభూతాని చాత్తని, 
యదా వశ్యత్యలేదోన తదా జీవో విముచ్యతే. 
సమస్త భూతాలలో తన ఆత్మనూ, శన ఆత్మలో సమస్త భూతాలనూ, అభేదంతో 
ఎప్పుడు చూస్తాడో అప్పుడే జీవుడు విముక్తిని పాందుతాడు, 
137. యోగన్య నేయం వా నిష్టా నుఖం నంవేదశమ్‌ మవాత్‌, 
మనన్యస్తం గతే వుంసాం తదన్యన్మోపలభ్యతో 


శ్రీ వసిష్టాక్సుతం 


ఆత్మస్థిలరూప తురీయావస్టే యోగం యొక్క పరాకాష్ట అది మహత్తర 
'సుఖరూపమై, అనుభవ (జ్ఞాన) రూపమై వొప్పుతుంది. మనస్సు అస్తమించగా 
మనుష్యులకు అలాంటి సుఖరూప ఆత్మయే లభిస్తుంది గానీ తదితరం కాదు. 

(శ్రీ కస్తుడు శ్రంయునికో? 
138. వశ్చస్కర్శగ్యికర్లత్వమకర్శణీ చ కర్షతామ్‌, 

యథా భూలార్ధ చిద్రూవః శాన్తమాన్వ యధానుఖమ్‌. 

కర్మలో అకర్శత్వాన్నీ, అకర్శలో కర్శత్వాన్నీ చూస్తూ, నీ యధార్ధ చిర్రుపస్టితి 
కలిగి శాంతంగా సుఖపూర్వకంగా వుండు. 

139. వ్రవాహవతితే కార్వే-ఈషత్స్పన్హా అతవ్షయా; 

ఘార్హమానా ఇవక్షీబా యస్హ్రనంచారితా ఇవ, 

జ్ఞానులు యధాప్రాప్తాలైన కార్యాలను ఒకింత ఆచరిస్తూ వాటిల్లో మునగక, 
కల్లు త్రాగన వారిలాగా బ్రహ్మానందంతో మదోన్మత్తుళై యంత్రంతో కదలించబడే కాష్టాది 
ప్రతివల్లాగా విహరిస్తారు. 
విద్యాధరులు భుశుండుడితో : 

140. జితేస్టియా మహాసత్తా యే త పవ నరా భువి 

శేషానహమిమాన్షన్చే మాంనయన్ర గణాంశ్రలాన్‌. 

జితేంద్రియులు, మహారైర్యవంతులైనవారే ఈ (ప్రపంచంలో 'మనుష్యులన 
బడతారు. మిగిలిన మనుషులందరూ మాంస నిర్మితాలయిన “చంచల యంత్రాలు" 
అనే నేను తలుస్తాను. 

141. అర్ధం మిథః సంకథయా లాగః శాష్త్రవిచార్వతెన 

ఆత్తప్రతృ్యయతః శీప్రమవిద్యాయా నివర్తతే, 

“అవిద్య యొక్క సగభాగం తత్వవేత్త లయిన మహనీయులతో చేసే సరస్పర 
సంభాషణల ద్వారా నశిస్తుంది. పాతిక భాగం శాస్త్ర విచారణతో నశిస్తుంది. తదుపరి, 
మిగిలిన పాతిక భాగం ఆత్మ సాక్షాత్మారంతో తొలగిపోతుంది. 
శ్రీ వసిష్టామ్బతం. ne) 


శ్రీ వసిష్టుడు శ్రీరామునితో: 
142. సాధునంగమ శాస్త్రార్ధస్వయత్మైక్రీయతేమలమ్‌, 

వకైకేనాభ నడ్జైళ తుల్బకాలం క్రమాదవి. 

సజ్జన సాంగత్యం, శాస్త్రార్థ విచారణ, స్వప్రయత్నం అనే ఈ మూడూ ఏక 
కాలంలో లభిస్తే ఏకకాలంలోనూ ఒక్కొక్కటిగా లభిస్తే క్రమంగానూ చేయటం ద్వారా 
అనిద్యామలం జీవుని నుంచి తొలగిపోతుంది. 

143. కోహం కథనిదం దృశ్యం తో జీవః కిం చ జీవనమ్‌, 

ఇతి తత్తృజసంయోగాద్యావజ్ఞువం విచారయేత్‌. 

“నేనెవరు?, “ఈ దృశ్యం ఎలా ఏర్పడింది"? “జీవుడు ఎవరు? “అతన్ని, 
జీవనం ఏమిటి?” అని ఈ ప్రకారంగా తక్ష్వజ్ఞానులను ప్రశ్నిస్తూ వారి యొక్క 
సాంగత్యంతో యావత్‌ జీవితం విచారణ చేస్తూనే వుండాలి. 

144. న్వ్వపారుషేణ న్వభియా నత్సంగమలికానయా, 

యది నా నీయతోజ్ఞత్వం తదుపోయోస్తి నేతరః 

సజ్జన సాంగత్యం ద్వారా వికాసాన్ని పొంది స్వంత పురుష ప్రయత్నంతో 
స్వబుద్దితో మాత్రమే మనుష్యులు జ్ఞానాన్ని పొందగలరు. వేరొక ఉపాయం ఏదీ లేదు. 
145. వివేకవూజితస్వాత్మా నద్యః స్పారవరవ్రడ 

గుద్రోవర్హాధివూజాత్ర జరత్తణలవాయితో. 

వివేకంతో పూజిస్తే 'స్వాత్మ' అనేది తక్షణమే 'నిరతిశేయానందం' అనే గొప్ప 
వరాన్ని ప్రసాడిస్తుంది. ఈ ఆత్మపూజతో పోలిస్తే 'రుద్రుడు', ఉపేంద్రుడు' మొదలైన 
వారి యొక్క పూజ శిథితృణం లాగా గోచరిస్తుంది. 

146. యా నిశా సర్వభూతానాం తస్ఫాం జాగర్తి సంయ్యమీ, 

యస్యాం జాగ్రతి భూతాని సా నిశా నశ్చతో మునేః 

ఏది సమస్త ప్రాణులకు రాత్రిగా వుందో, అది సమ్యమమశీలులైన యోగులకు 
పగలు. ఏదైతే సమస్త జీవులకూ జాగ్రతావస్తో అది ఆత్మజ్ఞానియైన మునికి రాత్రిగా 
వుంటుంది. 


Go -శ్రీవసిష్టామృతం 


147. తజ్జస్యాక్టష్రముక్రన్వ సమం ధ్యానం వినా స్థితిని 

నిమ్నం వినైవ తోయస్వ్య న నంభవతి కాచన. 

భోగవాసనల వల్ల కూడా చిత్తం బాహ్యాన్ని ఆకర్షించబడలేనట్టి తత్త్వజ్ఞానికి 
ధ్యానం (ిత్త నిరోధ యత్నం) లేకనే సమయమయిన (ఆత్మ) స్థితి సంభవిస్తుంది. 
వాసన లేనందున అతని చిత్తం ఇతరత్రా పోడు, అడుగున తూములు మొదలైనవి 
లేకపోతే తలాకాదుల జలానికి ప్రవహాదీ క్రియ ఏదీ సంభవించదు కదా ! 

148.  శభదాలహలాక్టష్టం రసా నిక్రమహర్షిశమ్‌, 

త్రవహచ్చునవాకుల్బం క్రేత్రమన్య విదుర్దుధాః 

శుభకర్మలనే నాగళ్ళతో దున్నబది, శాంత్యాది జలాలతో అహర్షిషం తడుపబడేది, 
ప్రాణాయామం మొదలయిన పిల్లకాలువలతో కూడినది అయిన చిత్తమే ఈ సమాధి 
వృక్షానికి 'క్షేతం' అని తత్వజ్ఞులు చెప్తారు. 

149. ఇతి సంరక్షితాదస్తాద్దాన బీజాత్ర వర్తతే 

ఆధిజాత్యోన్నతః శ్రీమాన్వివేకాఖ్యో నవాంకురః. 

ఈ ప్రకారంగా రక్షించిన ఆ ధ్యాన బీజాన్నుంచి పుష్టిగా వున్న సౌందర్యాతి 
శయంతో ఉన్నతమైనట్టి, శోభకలిగివట్టి 'వివేకం' ఆనే నూతన 'అంకురం' ఉద్భవిస్తోంది. 
150. తస్మాదంకురతః వశ్రేీభౌ వికనతుస్వయమ్‌, 

ఏకం శాస్త్రాధిగమనం ద్వితీయం సాధు సంగనుః 

ఆ ధ్యాన అంకురం నుంచి “శాస్త్ర విచారణ” “సజ్జన సాంగత్యం” అనే రెందు 
ఆకులు స్వయంగా ఉత్పన్నమవుతున్నాయి. 

151. శాస్త్రార్థసాధు నంపర్వలైరాగ్యరనవీవరు 

రాగద్దేషకనిక్లోలైర్ష మనాగవి కంవతే. 

ఆ విధంగా ఆ ధ్యాన వృక్షం 'శాస్త్రార్థ సజ్జన సాంగత్య వైరాగ్యాలనే రసంతో 
పరిపుష్టి పొందినదై, రాగద్వేషాలనే కోతుల యొక్కక్షోభతో కొంచెం అయినా చలించ 
కుందా వుంటుంది. 


శ్రీమష్టావృతం ఆ 


152. అధ తస్మాత్సజాయన్రే విజ్ఞానాలంకృతాక్ళతేని 

లతా రసవిలానిన్య ఇమా వితతదేశగాని 

'న్పుటతా సత్యతా సత్తా ధీరతా నిర్వకల్పతా, 

సమతా శాంతతా మైత్రీ కరుణాకీర్తిరార్యతా. 

ఆ తరువాత విజ్ఞానమనే అలంకారంతో కూర్చిన ఆ ధ్యాన వృక్షం నుంచి 
స్వాత్మతత్వం యొక్క స్ఫుటత్వం, సత్వం, ఆతృస్టితి. ధీరత్వం, సనుత్వం, శాంతి, మైత్రి, 
కీర్తి వికబ్బపరాహిత్యం, అర్యవ్వం (సద్గుణ శీలత్వం) ఆనే విశాల, రస సంపన్నాలయిన 
లతలు పుద్దున్నాయి. 


153. ఇత్యసా శ్ఞావనిటవీ లతాపల్లన వుష్పవాన్‌, 

భవివ్యజ్ఞునవలదో దినానుదిన ముత్తమని 

ఈ ప్రకారంగా లతొపల్లవ, పుష్బాదులతో శోభించే వివేకవ్భక్షం దినదినం 
ప్రవర్ణమానమై, క్రమంగా మూల అజ్ఞానాన్ని నశింపచేసే సామర్థ్యం కల్గినదిగా, 
సప్తమ భూమికా పర్యంతం విశ్రాంతి కల్గించే 'బ్రహ్మసాక్షాత్మార రూపజ్ఞానం' అనే 
ఫలాన్ని కల్గిస్తోంది. 
154. యస్యామవాత్తరత్రాన్తో విశ్రామ్యతి మనోమృగు 

 అజవ్న జీర్ణ వధికు పధి కోలాహలాకులన 

ఆనేక జన్మల నుంచీ మార్గమందలి దుఃభాలతో శిధిలత్వాన్ని పొందిన 'బాటసారి' 
అయి సంసార కోలాహం చేత వ్యాకులమైనదీ, సంసారమార్గాలతో శ్రమచేత అలసి 
పోయినదీ అయిన 'మనస్సు' అనే మృగం (లేడి), ఈ ధ్యాన వృక్షం యొక్క ఛాయలో 
విశ్రాంతి పొందుతోంది. 


155. కదాబిన్నిర్భృతిం యాతి న శమం చతరౌక్వబిత్‌, 

మనోవలిణకో రాజన్నాజీనమిన భాన్వతి, 

ఓ రామచంద్రా ! రాత్రులలో అంధకార శీతలత్వాలతో బాధితుడైన మనిషి 
సూర్యోదయం కాగానే విశ్రాంతి పొందినట్లు పైన చెప్పిన రీతిలో 'మనస్సు' అనే మృగం 
అనేక జన్మార్జితమైన పుణ్యంతో ఒకానొకప్పుడు అధికారి దేహాన్ని పొంది, శమదమాది. 
సాధనాలు చేసి పూర్వోక్తమైన సమాధి వృక్షం క్రింద విశ్రాంతిని పొందుతోంది. 


(ఆలా శ్ర మున్యన్నుకు 


156. హసత్యుష్టు వదారూధ మాత్మానమవలోకయన్‌, 

పతావశ్తమహం కాలం కృవణః కోభవం త్వితి. 

ఉన్నత ఆత్మపదాన్ని అధిష్టించి వున్న తనను చూసుకుని “ఇంతకాలం విషయ 
సుఖలేశాల్ని ప్రార్ధిస్తూ దీనుడవై ఎలా వున్నాను !” ఆని తలుస్తూ నవ్వుకుంటాడు. 


167. వృుత్యా వ్యత్యా వద? వూర్వం నంతోషావృతసోపెతః 

ఉట్టేనాహాపనద్ధానాం వేట వంచి, 

జ్ఞాని 'సంతోసం' ఆనే అమృతంతో పరిపోషితుడై, తన పూర్వకాలపు ఆపదర్ని 
స్మరించి స్మరించి అనర్ధరూపాలైన ధనాదుల నాశనంలో కూడా సంతోషాన్నే 
పొందుతాడు. 
158. ఉపాయ ఏకః శాస్త్రాల్టో ద్వితీయో జ్ఞనమాగను$ 

ధ్యానం తృతీయం నిర్వాణే శ్రష్ట్తత్రోత్తరోత్తరః 

మోక్ష ప్రాప్తికి మూడు ఉపాయాలు ఉన్నాయి అవి (1) శాస్తార్ధ గ్రహణం (2) 
జ్ఞానులతో సాంగత్యం, (3) ధ్యానం; వీటిలో ఉత్తరోత్తరాక్రమంగా ఒకదాని కంటే 
ఒకటి శ్రేష్టమైన ఉపాయాలై అలరారుతున్నాయి. 


159. ధ్యావద్రుమాత్సుయముపోధ మనల్పపాకా. 

త్మాలేన భోదమువయాతవతు క్రమేణ, 

భుక్త్వా రసాయనఫలం వరబోధమాధ్య 

మిచ్చక్షనోహరిణో నిగదాద్వముక్తః 

“ముముక్లువు' అనే మనోమృగం కాలక్రమేణ స్వయంగా ధ్యానవృక్షం నుంచి 
'బోధరూప ఫలాన్ని ఫొంది, ఆద్యస్వరూపమై, అఖండబోధరూపమైన 'ఆత్మానందం' 
అనే అమృతఫలాన్ని భుజించి సంసార బంధాన్నుంచి విముక్తి పొందుతోంది. 


160. తధానుగబ్దేతి ప్రాజ్ఞః శాశ్రసాధునమాగమా, 
యధాత్యన్తానుషంగేణ తానేవానుభవత్యసా. 


శ్రీవుష్ణివ్యకం- 


ప్రజ్ఞావంతుడైనవాడు శాస్రాభ్యాస, సజ్జన సాంగత్యాలను స్వప్నంలో కూడా 
అనుభవించేటంత తీవ్రంగా నిరంతరం అనుసరిస్తూ వుంటాడు. 
161. క్రమాత్సజ్లనతామేత్య శాస్తార్రభరభావితు 

భాతి భోగానధుకుర్వన్‌ నంజరాదివనిర్ణతః 

మనుష్యుడు శాస్త్రార్థాలను లెస్సగా భావన చేస్తే సజ్జనత్వం పొంది భోగాలను 
క్రిందకు త్రోసివేస్తూ పంజరం నుంచి స్వేచ్చనొందిన సింహంలాగా భాసిస్తాడు. 


162. న బావ్యోభ్యశ్రరోబిత్తే శాంతే భాతి స్వభావతా, 

'శీతలాం వ్యోమవిర్చాసాం తామేవాశ్రిత్య శామ్యతామ్‌. 

బాహ్యంలోనూ, అభ్యంతరంలోనూ కూడా చిత్తం సర్వదా శమింప చేసుకుని 
ఆత్మస్వభావం ప్రకాశిస్తూ, శీతలమైన, (ప్రశాంతమైన, తాపరహితమైన, ఆకాశంలాగా 
నిర్మలంగా, నీర్వికారమైన ఆ ఆత్మ స్వభావాన్నే నువ్వు ఆశ్రయించి శాంతి 
పొందాలి. 


163. జ్ఞానవాన్‌ జ్ఞానయజ్ఞిస్ణో ధ్యానయూవం విరోవయన్‌, 

జగద్దిజిత్య జయతి నర్వత్యాగైక దక్షిణ: 

జ్ఞానవంకుడు 'ధ్యానం' అనే ఊప స్తంభాన్ని దృఢంగా నాటి, 'సర్వత్యాగం' అనే 
దక్షిణ ఇచ్చి, జ్ఞానయజ్ఞాన్ని ఆచరిస్తున్నవాడై జగత్తును సంపూర్ణంగా జయించి 
సర్వోత్చృష్టుడై వెలుగుతున్నాడు. 

164. న నచ్చాస్తేణ సా విజి నన్యాయేనచసా కళా 

ఆస్తే నాస్త్యమితోద్యోగాద్యదఖ్యాసాన్న నిద్దతి, 

“ఆత్మజ్ఞానం అనే కళ అభ్యాసం ద్వారా సిద్ధిస్తుందే కానీ, కేవల సచ్చాస్త్ర 
శ్రవణం ద్వారా, ఉత్తమ తర్క న్యాయాల ద్వారా సిద్ధించదు అని తెలుసుకో. మరి 
నిరంతర ప్రయత్నరూపమైన అభ్యాసంతో సిద్ధించిన వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ 
లేదు. 


Gd “శ్రీ వసిష్టామృతం 


168. అజ్జోప తపతామేతి శనై: తైలోకిచూర్తుతే, 

బాణోవ్యతి మహాలక్ష్యం వశ్యాభ్యాస విజ్ఞంభితమ్‌. 

అభ్యాసం ద్వారా అజ్ఞాని కూడా క్రమ క్రమంగా జ్ఞానిగా మారుతున్నాడు; 
పర్వతం కూడా చూర్ణం అవుతోంది; బాణం కూడా అతి సూక్షృమైన లక్ష్యాన్ని పొందుతోంది. 
ఆహా! అభ్యాసం యొక్క ప్రభావం చూడు! 


166. అభ్యానభాన్వతి తపత్యవనౌ వనోచ 

వీరస్య నద్ధ్రతి న యన్న తదస్త కించిత్‌, 

అభ్యానతో భువి భయాన్యభయా భవన్తి 

నర్వాను వర్వతగుహాన్వవి నిర్హనాను. 

“అభ్యాసం” అనే సూర్యుడు ప్రూశిస్తే వీరుడికి (ఇంద్రియ జయాదులు కావించిన 
శూరునికి) భూమి మీద కానీ, వనంలో కానీ, మరి ఎక్కడైనా కానీ సిద్ధించని వస్తువు 
అంటూ ఏడీ లేదు. అభ్యాసం వల్లనే లోకంలో సమస్త నిర్జన పర్వతగుహాది ప్రదేశాలలో 
భయాలన్నీ అభయరూపాలై పోతున్నాయి. 


167. నిల్వికల్పనసమాధిర్హి నిద్ధాన్తః సర్వవాజ్ఞయే, 

తచ్చ జీవద్చషన్మానం తూస్త్రమేవాత అస్యతామ్‌. 

నిర్వికల్ప సమాధే సమస్త శాస్త్రాల యొక్క సిద్ధాంతం; అదే జీవుని యొక్క 
శిలవంటి మౌనం. కనుక నువ్వు తూస్టీంశీలుడవై ప్రవర్తించాలి. 
168. సౌధుర్వనతి చోరౌ ఘే తావద్యావదసా త తమ్‌. 

వరిజానాతి విజ్ఞాయ న తత్ర రమతోవునః 

“సాధువు” అనేవాడు దొంగల సమూహంలో, వారు దొండలని తెలియనుత 
వరకూ నివసిస్తాడు. కానీ తెలిసిన తర్వాత మళ్ళీ అక్కడ ఎప్పుడూ నివసించడు. దాని 
యందు ప్రీతి కలిగి పుండడు. 
169. డ్రైతే తావదసద్రూవే రమతోభ్రమతే బితిన 

వరం వశ్చతి నో యావత్తం దృష్టా తన్మయీ భవేత్‌: 
శ్రీ వసిష్టామృతం- {5 


మనస్సు ఎంతవరకైకే పరమప్పురుషుని (ఆత్మను) దర్శించదో, అంతవరకు 
అసద్రూపమైన ఈ ద్వైత ప్రపంచంలో తిరుగాడుతూ మరి ప్రీతి నొందుతూ వుంటుంది. 
దర్శించిన తరువాత ఆత్మలోనే తన్మయమైపోతుంది. 

170. నంప్రాన్య కస్త్రజతి నాను తదాత్తతత్త్యం 
ప్రాప్యానుభూయ చ జహాతి రసాయనం క్క 

శామ్యన్తి యేన నకలాని నిరన్తరాణీ 

దుఃఖాని జక్మమృతి మోహమయాని రామ. 

ఓ రామచంద్రా ! ఆ ఆత్మకత్తాన్ని పొందిన తరువాత దానిని మళ్ళీ ఎవడు 
త్యజిస్తాదు? దేనితో జనన-మరణ మోహయయాలైన సమస్త దుఃఖాలూ శాశ్వతంగా. 
శమించి పోతాయో అలాంటి అమృతరూపమైన ఆత్మతత్తాన్ని పొంది, అనుభవించి, 
దానిని మళ్ళీ ఎవడు త్యజించగలడు? 

171. నంభవత్యుత్తమ ప్రజ్ఞ శాస్త్రతో వ్యవహారతః 

యో యత్రనామ తత్రాసా వండితస్తం నమాశ్రయేత్‌, 

ఎవడు శాస్త్రంలోనూ, ఆచరణలోనూ ఉత్తమమైన నేర్చరితం కల్గివుంటాడో, 
అతడే 'పండితు'డనబడతాడు. అలాంటివాదెక్కడ వున్నా ముముక్షువైనవాడు లెస్సగా 
ఆశ్రయించాలి. 

172. నర్వ పనానితం శ్రేయో ధానన్తి ప్రాణినో బలాత్‌, 

పలినిమ్నం వయాంనీవ తచ్చిచార్య సమాశ్రయేత్‌ 

నీరు పల్లానికే ప్రవహించినట్లు సమస్త జీవులూ అనందానిన గూర్చే నిరంతరం 
బలపూర్యకంగా పరిగెదుతున్నాయి. అయితే, యథార్థమైన (శాశ్వత) ఆనందమేదో 
విచారించి, దానికోసం సద్గురువును లెస్సగా ఆశ్రయించాలి. 

173. కల్లోలైరువ్యామానానాం నృణాం సంసారసాగరే, 

అజ్ఞాతా దివసా యాన్తి తృణానామిక జనము 

ఈ సంసార సాగరంలో మనోరథపరంపరలనే తరంగాల చేత కొట్టుకుని పోతున్న 
మనష్యులకు తెలియకుండానే రోజులు తృణాగ్ర భాగాలందుండే జలబిందువుల మాదిరి 
Ge శ్రీ వసిష్టామృతం 


గడిచిపోతున్నాయి. (కనుక, శీఘ్రంగా సద్దురువుని ఆశ్రయించి ఆత్మజ్ఞానం పొందాలి 
అని భావం) 
174. జాతొ జాతౌ కతివయే వ్యపదేశ్యా భవర్తితే! 

యేషాం యాన్తి ప్రకాశేన దివసా భాన్వతామిన. 

అలాంటి మహాత్ములు (అతి దుర్లభులైనా) దేవాసుర మనుష్యాది జాతులలో 
అక్కడక్కడా వెతికితే ఏ కొద్దిమందో (తప్పుకుండా) లభిస్తారు. సూర్యుడి మాదిరి అలాంటి 
వారి దివసాలు ప్రకాశంలోనే గడుస్తాయి. 


175. ఆధల్లేర్తుం చ ధావన్రశ్రక్రావర్త నివర్తనైః 

సర్వే తృణవదుహ్యున్తే మూఢా మోహభవాంబుదౌ. 

మిగిలిన వారందరూ మూఢులై మోహరూపమైన ఈ సంసార సాగరంలో 
భోగతృష్టారూప చశ్రావర్తాలతో పైకీ క్రిందకూ (స్వర్గనరకాదులలో) పరిగెద్దూ కృణాల్లాగా 
కొట్టుకుని పోతున్నారు. 
176. భూతాని నల్తి నకలాని బహూని దిక్షు 

బోధాన్వితాని విరలాని భవన్తి కింతు, 

వృక్షా భవన్తి ఫలపల్లవజాలయుక్తా? 

కల్పద్రుమాన్తు విరలాః ఖలు సంభివన్తి. 

ఎంతోమంది జీవులు దిక్కులంతటా నిండి వున్నారు. కానీ ఆత్మజ్ఞానం కలిగి 
వున్నవారు చాలా అరుదు, ఫలపల్లవ సమూహాలతో కూడిన సామాన్య వృక్షాలైతే 
సర్వత్రా నిండి వున్నాయి. కానీ, కల్పవృక్షాలు మాత్రం చాలా అరురు కదా! 
177. యస్మాదత్యక్ర విషమః సంసారోరగసాగరః 

వినా సత్సంగమన్యేన పోతకేన న తీర్యతో 

కామక్రోధాడి మహాసర్బాలతో కూడి అత్యంత భయంకరంగా వున్న ఈ సంసారం" 
అనే సముద్రం 'సజ్ఞన సాంగత్యం' అనే పడవ ద్వారా కాక మరి దేని చేతా కూడా 
చాటబిడ జూలదు. 


శ్రీ వసిష్థామృతం. GD 


178. పకోవి విద్యతోయన్య గుణస్తం నర్వముత్సృజన్‌, 

అనాద్భతాన్యతద్దోషం తావన్మాత్రం సమాశ్రయేత్‌. 

ఎవరిలోనైనా ఏ ఒక్క సుగుణమైనా ఉంటే, ఆ ఒక్క సుగుణ మాత్రం కోసమైనా 
మనుష్యుడు - తన ఇతర కార్యాలన్ఫిటినీ విడిచి, మరి అతని మిగిలిన దోషాలు ఏవీ 
పాటించక అతనిని చక్కగా ఆశ్రయించలి. 


179. గుణాస్లోషాంశ్ర విజ్ఞాతుమాబాల్యాత్‌ స్వవ్రయత్నతః 

యఢాసంభవసత్సంగ శాస్తి: ప్రాగ్రియమేధయేత్‌, 

గుణాలనూ, దోషాలనూ బాగా తెలుసుకోవటానికి మనుష్యుడు బాల్యం నుంచే 
స్వప్రయత్నం ద్వారా యథాసంభవంగా సజ్జనసాంగత్య శాస్ర్రాభ్యాసాల ద్వారా మొట్ట 
మొదటగా తన బుద్ధిని బాగా వికసింపచేసుకోవాలి. 
180. బుతేపదార్ధభూతార్హ భవిష్యద్వస్తుబోధతని 

శేషం బ్రోపాగోమాయుగజాదీనాం నృభిః సమమ్‌. 

శాస్ర్ర్యాలయిన పుణ్య, పాప, బ్రహ్మతత్వాదుల గురించిన జ్ఞానం, భూత భవిష్యత్‌ 
పదార్థాల గురించిన జ్ఞానం తప్ప మిగిలిన జ్ఞానం అంతా ముంగీస, సర్పం, నక్క 
ఏనుగు మొదలైనవాటన్నిటికీ మనుష్యులకూ సమానమే. 
181. త్వం యథాస్థితమేవాన్వ యధాస్థితమసాంస్థీత 

నుఖానుఖేపరాకాశే శాన్రే నేహాస్తే కించన. 

నేను యథాస్థిత ఆత్మమాత్ర రూపుడనై వున్నాను. నువ్వు కూడా అలాగే, 
ఆత్మ మాత్రరూపుడవై వుండాలి. అలాంటి ప్రశాంత ఆత్మలో సుఖదుఃఖాలు ఒకింతైనా 
వుండవు. 
182. దేహాద్దోహాన్తర ప్రాప్తా నవ ఏన మహోత్సవః 

మరగాత్మని కిం మూధా వార్షస్థానోవిషీదధ. 

పాత దేవోన్ని వదలి క్రొత్త దేహాన్ని ధరించడం నూతన మహోత్సవమే అవుతుంది. 
కనుక, ఓ మూధులారా ! అలాంటి దేహాంతరప్రాప్తి రూపమైన మరణం సంభవిస్తే 
సంతోషించడానికి బదులు ఎందుకు దుఃఖిస్తున్నారు? 


Gs శ్రీ వసిష్ణామృతం 


183. మరిష్యామి మరిష్యామి మరిష్యామీతి భాషనే, 

భవిష్యామి భవిష్యామి భనిష్యామీతి శేక్షన, 

“నేను మరణిస్తాను. మరణిస్తాను, మరణిస్తాను” అని ఎందుకు చెప్పుకుంటున్నాను? 
మరణం తర్వాత కూడా “నేను వుంటాను, వుంటాను, వుంటాను” అనే సత్యాన్ని ఎలా 
తెలియకుండా వున్నావు? 


వేద్యమైన ఆత్మను తెలుసుకున్న జ్ఞాని మరణ, జీవిత, జన్మాదులను శిథిల 
తృణాలుగా చూస్తూ ఇచ్భారహితుడైనా, వాసనాకూన్యుడైనా, ఆత్మజ్ఞుడైనా పైకి మాత్రం 
ఏమీ తెలియని వానిలాగా కన్పిస్తాడు. భయవర్దితుడై పర్వతం లాగా నిశ్చలంగా నివసిస్తూ 
ఉంటాడు. 
185. వవలా అవి మిత్రాణి బంధవో వనపాదపాః 

వనమగ్యే స్థితస్యావి స్వజనా మృగపోతకాః 

ఆత్మజ్ఞానికి శిలలు కూడా మిత్రులే, వనవృక్షాలు కూడా బంధువులే, వన 


మధ్యాన వున్నప్పుడు మృగశిశువులు కూడా అతనికి స్వజనమై ఒప్పుతారు. మిత్రాదుల 
పట్లా, శిలాదుల పట్లా, సంయోగ వియోగాదులలో సమానమైన అంతఃకరణ స్థితి కల్గి 


వుంటాడు. 
186. అసమాధిః నమాధానం దుఖుమేవ మహత్సుఖమ్‌, 
వ్యవహారోవి సన్మౌనం కర్మాణ్యేవాళ్య కర్షతా. 
అలాంటి జీవన్ముక్తుడైన జ్ఞానికి అసమాధియే సమాధి ! దుఃఖమే మహా 
సుఖం ! వ్యవహారమే ఉత్తమ మౌనం ! కర్మలే మహా అకర్మత్వం ! 


శ్రీవసిష్టామృుతం. 39) 


187. న్వనంవేదననంవేద్వసారా విదితవేద్యతా, 

నైషా దర్భయితుం శక్తా దృశ్చతోన చ తద్విదా, 

స్వానుభవం ద్వారానే తెలియబడే సారరూపమైన ఆత్మవస్తువు ఏదైతే వుందో, 
దానిని మరొకరికి చూపటానికి సాధ్యం కాదు. ఎలాగంటే, అది దానిని తెలుసుకున్న 
వాని కంటికి కూడా కన్పించదు. స్వప్రకాశ రూపంతో కేవలం అనుభూతం అవుతుంది. 


188. రసాయనవరా. వూర్ణా హ్రదవత్‌ వ్లోదమాత్తని, 

ధత్తే కరోతి వాన్యస్య నకలేన్హురివామలః 

అమృతంతో పరిపూర్ణమైన సరస్సులాగా జ్ఞాని తనలోనే ఆనందాన్ని ధరిస్తాడు. 
మరి నిర్మల పూర్ణచంద్రుని మాదిరి ఇతరులకూ ఆనందాన్ని కల్గిస్తాడు. 
189. వ్యవహారం యథాప్రాన్తం లోకసామాన్య మాచరన్‌, 

చరాచరాణాం భూతానామువర్శేవావకిప్రతో 

జ్ఞాని యథాప్రాప్తాలైన లోక సామాన్య వ్యవహారాలను ఆచరిస్తూ చరాచర 
ప్రాణికోట్లన్నింటికీ వేరుగా (ఆత్మలో) స్థితుడై వుంటాడు. 


190. ప్రజ్ఞాప్రాసాదమారూధస్త్రశోచ్యః శోచతో జవాన్‌, 
భూవిష్ణానివ శైలస్థః సర్వాన్‌ ప్రజ్ఞోనువశ్యతి. 
జ్ఞాని “ప్రజ్ఞ (వివేకం) అనే మేడ ఎక్కి స్వతహాగా శోకరహితుడై, జనులను 
(అజ్ఞానులు) గూర్చి శోకిస్తాడు. మరి పర్వతంపై వున్నవాడు భూతలం పైనున్న వారిని 
వీక్షించినట్లు, అతడు (ఉన్నత వివేక స్థీతి యందు వున్నవాడై) అందరినీ వీక్రిస్తుంటాడు. 


191. పొనక్స శార్తయా వృతా ప్రొత్తనర్దాగలీర్లతీని 

వ్మయమాన ఇవాన్తేన్లర్రవయ్య్ర భనభ్రమావి 

జ్ఞాని తన పూర్వకాలిక సంసార స్థితిగతులను తలచుకొని ప్రశాంత వృత్తితో 
నవ్వుకుంటూ వుంటాడు. మరి ఘనీభూత అజ్ఞాన భ్రమ యుక్తులై వున్న జనులను 
చూసి లోపల చిరునవ్వు నవ్వుతున్నట్లు వర్తిస్తాడు, 


Co} శ్రీ వసిష్టామృతం 


192. కశ్లిధిరిగుహాగేహః కశిత్పుణ్వాశ్రమాశ్రయః 

కశ్చీద్ద హాస్థాత్రమవాన్యశిద్దహు రటన్భ్రిత 

కద్ధిక్రాచరాబారః కశ్చిధోన్త తాపన 

కల్చిన్మౌనవ్రతధరః కళ్చిదాన వరాయణన 

కశ్చద్చివర్రిద్విఖ్యాతు క్తత్లోతాత్రుతే వృత 

కర్చేద్రాజా ద్విజుకశ్చేత్యర్టోదు ఇవ స్థితః 

గుటికాంగన ఖద్దాది నర్లు కశ్చిన్న భోరత 

కశ్టిద్ధిల్ప: కకాజీబీ కశ్చేత్సామరరూన, బ్ఫృత్‌. 

కశ్చితత్త సమాచారః కశ్చ్వాధ్థోత్రియునాయకు, 

కశ్టీదువ్షత్ర చరిత ప్రత్రశ్యాం కల్రీద్యాశతవి 

ఒకానొక జ్ఞాన (జీవన్ముప్తడు) పర్వత గుహే ఇల్లుగా కలిగి వుంటాడు. 
మరొకడు పుణ్యాశ్రమంలో నివసిస్తూ వుంటాడు. ఇంకొకడు గృహన్యాశ్రమమందుంటాడు. 
వేరొకడు ఎక్కువగా సంచరిస్తూ వుంటాడు. మరొకడు భిక్షాటన చేస్తూ వుంటాడు. 
ఇంకొకడు ఏకాంతంలో తపస్సు చేస్తూ వుంటాడు. వేరొకడు మౌన వ్రతం ధరించి 
వుంటాడు. మరొకరు ధ్యాపరాయణుడై వెలుగుకూంటాడు. ఇంకొకడు పండితుడిగా 
విఖ్యాతి చెంది వుంటారు. అలాగే, ఒకానొక జ్ఞాని (ప్రతిస్పృతులు (శ్రవణం చేస్తూ 
వుంటాడు. మరొకడు రాజుగా వుంటాడు. ఇంకొంకడు బ్రాహ్మనుడై విలసిల్లుకూంటాడు: 
వేరొకడు అజ్ఞానిలాగా స్థితి పొంది వుంటాడు. మరొకడు గుటిక, అంజన, ఖద్గాదులతో 
సిద్భుడై ఆకాశగమనం ఆచరిస్తూ వుంటాడు. ఒకానొకడు శిల్పకళతో జీవికను నిర్వహిస్తూ 
వుంటాడు. మరొకడు పామరుని రూపం ధరించి వుంటాడు. ఇంకొకడు ఉత్తమ ఆచారాలను 
త్యజించి వర్తిస్తూ వుంటాడు. వేరొకడు శ్రోత్రియ నాయకుడై పరగుతూ వుంటాడు. 
మరొకడు పిచ్చివానిలాగా చేష్టలు చేస్తూ వుంటాడు. ఇంకొకడు సన్యాసాన్ని గ్రహించి 
వుంటాడు. 


193. అవద్యోవశవస్తుష జాతోవి భవతామవా, 
అభ్యానీన వినా సాధో న నద్ధిముపగచ్ధతి. 


శ్రీ వసిష్టామృతం- 


ఓ రామచంద్రా ! నీకు అవిద్య ఉపశమించినప్పటికీ, అభ్యాసం లేకుండా 
జీవన్ముక్త స్థీతిలో ప్రతిష్ట సంభవించదు. 
194. 0 నంవరిత్యజ్య గృహీత్వానుదినం క్షణమ్‌ 

లోకద్వాయహితం పథ్యమిదం శాస్రం విచార్వతామ్‌. 

మనుష్యుడు సోమరితనాన్ని పూర్తిగా వదలి, ప్రతిదినం ఒక క్షణకాలమైనా 
పట్టుబట్టి - ఇహపరలోకాలలో హితకరమైనడీ, మిగుల ఉత్తమమైనదీ. అయిన ఈ 
శాస్తాన్ని (యోగ వాసిష్ట గ్రంథాన్ని) విచారించుగాక ! 


195. యాన్తి వో దివసాః కష్టమవిజ్ఞాతగమాగమాన 

వ్యవహారేహి తైరేవ ప్రతిపాలయతాం మృతిమ్‌. 

అయ్యో ! కష్టం! అనేక లోకవ్యవహారాలతో మీ యొక్క దివసాలూ, రాకపోకలూ 
తెలియకుండానే గడచిపోతున్నాయి ! కనుక ఓ జనులారా ! మృత్యువును గుర్తుంచుకుని 
కాలన్ని సద్వినయోగం చేసుకోండి ! 


196. తావదాశ్వాననైషాన్త భవతాం భయభాగినామ్‌, 

దినాని కతిచిద్వావన్నాయాతి మరణావధి: 

ఎంతవరకు కొద్ది రోజులలో “మరణం”, ఆంటే ఆయువు యొక్క అవధి, 
సంప్రాప్తించకుండా వుంటుందో అంతవరకు మాత్రం భయభ్రాంళులైన మీకు 
సచ్భాస్తాదుల ఆశ్రయంతో ధైర్యం లభిస్తుంది, (మరణం సంభవించిన శర్వాత ఏ ప్రయత్నమూ 
చేయలేదు. కనుక, “మరణం రాకపూర్వమే సచ్చాస్తాదులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలి అని 
భావం). 
197. శ్రీన్తి ప్రాంవణ్చేవ ధనం మానం ఘనభ్రమాః 

యథధాశాష్త్రం కథం బుద్ధా నక్రీణన్ర్రజరం పదమ్‌. 

ఘసీభూత బ్రమ యుక్తులయిన మూధులు తమ ప్రాణాల విలువను కూడా 
అర్చించి యుద్ధాదులలో ధన జయ మానాలను ప్రాప్తించుకోవాలనుకుంటున్నారు. 
కానీ శాస్రోక్తరీతి వివేక వైరాగ్య ఉపాయాలతో సంప్రాప్తించే 'తత్వబుద్ధి' అనే విలువను 


లా “శ్రీ వసిష్టామృతం 


గమనించి జరామరణ రహితమైన మోక్షపదాన్ని (అత్మపరం) పొందాలను కొనడం. 
లేదే! ఆశ్చర్యం ! 
198. ప్రలవన్రమవోరాత్రం యుషదర్ణేన మామిమమ్‌, 

యం ప్రదృశ్చేదమాకర్హ స్వాత్మలైవాత్మ తార్యతామ్‌. 

ఓ మనుష్యుల్లారా ! మీ కోసం అహోరాత్రులూ శ్రమపడి ఈ ప్రకారంగా 
బోధిస్తున్న ఈ నన్ను బాగా అవలోకించి దయతో నేను చెప్పేదానిని విని దేహేంద్రియాది 
పరిచ్చిన్నాత్మతత్వాన్ని త్యజించండి - సదా ఆత్మలోనే నిలకడ కలిగి వుండండి. 
199. అద్భైవ న చికీత్సాం యః కరోతి మరణావదః 

నంప్రాప్తాయాం వృతొ మూధు కరివ్యతి తీమాతురః?. 

ఎవరు 'మరణం' అనే ఆపదకు ఇప్పుడే చికిత్స చేయారో, అలాంటి మూఢులకు 
మృత్యువు సంప్రాప్తిస్తే, ఇక అశక్తులు గాక ఏం అవుతారు? 

200. శ్యామాయమానా నాయాన్లి యావన్మరణవానరాః 

ఆంధకారమైన మరణ దినాలు రాకపూర్వమే ఉపదేశసారమైన 'సమస్త దృశ్య 
పదార్థాల పట్ల వైరాగ్యాన్ని మీరు సంపూర్ణంగా సాధించాలి ! 
201. ఇహైక నరకవ్యాధోశ్టికిత్సాం న కరోతియని 

గత్వా నిరౌషరం స్థానం సరుజః కీం కరివ్యతి?: 

“నరకం అనే వ్యాధికి ఇక్కడే (ఈ లోకంలోనే) ఎవడు చికిత్స చేసుకోడో 
అలాంటి రోగి బౌషధాలు (శాస్ర సత్సాంగాత్యాదీ) లేనీ ఇతర లోకాలకు వెళ్ళి మాత్రం ఏం 
చేస్తాడు? 

202. నిర్వాననః శాంతమనా వద వ్రజ నీబాహార, 
పాషాణ ఇవ నంజీవో నిత్యం నుమునమౌననాన్‌ 


శ్రీ వసెష్టామృతం- ఆ) 


వాసనారహితుడవై, ప్రశాంత మనస్సు గలవాడవై, చైతన్యం కల్లి వున్నా శిలవలె 
నిత్యం మహామౌనయుక్తుడవై, నిర్వికారుడవై ఆనంద ఘనమైన ఆత్మలో నిమగ్నుడవై, 
సంభాషించాలి, సంచరించాలి, తినాలి, త్రాగాలి, గ్రహించాలి, ఇతర వ్యవహారాలు 
చేయాలి. 


203. దోహాన్తు దోహధర్లేణ జీవన్ముక్తిమతామపు, 
శృవ్యాతోతద్గతం తేషాం చేతస్త్రచలమేవ తత్‌. 

జీవన్ముక్తులకు కూడా దేహం దేహధర్మంతో కూడే వుంటుంది. కానీ, ఆ దేహంలోని 
చిత్తం మాత్రం వారికి సదా నిశ్చలంగా నిర్వికారంగా ఉంటుంది. 

204. వ్యవహారేయరైవ్యార్త దైవ ఖలు వండిత్వ 

వాననావాననోఏవ కారణం బంధమోక్షయోఒ 

వ్యవహారంలో అజ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో, జ్ఞానీ అలాగే వర్తిస్తాడు. కేవలం 
వాసనా, వాసనా రాహిత్యాలే బంధ, మోక్షాలకు కారణాలై వున్నాయి. 

205. తావన్మాయా భవభయకరీ పండితత్వం నయావ 

త్తత్పాందిత్యం వతతి న వునర్యేన సంసారచక్రే 

యత్నం కుర్యాదవిరతమతః వండితత్సేమలాత్మ 

జ్ఞానోదారే భయమితరధా నైవ వః శాంతిమేతి. 

ఓ వ్యాధుడా ! ఎంతవరకైతే పాండిత్యాన్ని (జ్ఞానాన్ని పొందవో అంతవరకూ 
మాయ, సంసారం భయాల్ని కలుగజేస్తూనే వుంటాయి. దేనిద్వారా మనుష్యుడు మళ్ళీ 
సంసార చక్రంలో పడిపోడో అదే “పాండిత్యం”. ఈ కారణం వల్ల ఆత్మజ్ఞానంతో 
ఉదారమైనట్టి పాండిత్యం కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి. అలా కాకపోతే ఏ 
ఇతర ఉపాయం ద్వారా కూడా భయం శమించదు. 


206. పాతాళేభూతలే స్వర్గే సుఖమైశ్వర్యచేవ వా, 
న తత్పశ్యామి యన్నామ పాందిక్యాదతరిచ్యతో. 
(cu “శ్రీ వసిష్టామృతం 


“ఆత్మజ్ఞానం' అనే పాండిత్యం యొక్క ఫలమైన ఆనందాన్ని మించిన సుఖం 
కానీ, ఐశ్వర్యం కానీ, భూలోకంలోగానీ, స్వర్గలోకంలోగానీ ఎక్కడా లేదు. 
207. శాస్ర సజ్జన నంపర్శ నంతతాభ్యాన యోగతః 

కాలేనామలతాం యాతే చేతనేన్దావివోదితా. 

సచ్చాన్హం, సద్గురుబోధ, విచారణ మొదలైన మనోహరమైన అంగాలతో కూడిన 
పదవ పదార్థ వివేకబుద్ధి, తత్వబోధ వీటి అభ్యాసం ద్వారానే ఈ జగత్‌ భ్రమ సంపూర్ణంగా 
శమిస్తుంది; అంతే కానీ, మరి ఏ ఇతర ఉపాయాల చేతా కాదని నా యొక్క దృఢ 
నిశ్చయం. 
శ్రీ వసిష్టుడు రామునితో;- 
208. ఆత్మెవహ్యాత్యనో బశ్గురాతైన రిఫురాత్సనః 

 ఆత్మాత్మరా నచేత్తాతస్తదుపాయోస్తు నేతరః 

ఆత్మ (జ్ఞానార్థం దృఢ ప్రయతం చేస్తే) తనకు తాను బంధువు. అలా కాకపోతే అది 
తనకు తాను శత్రువు. (వివేకం ద్వారా) తనను తాను ఉద్ధరించుకోకపోతే, ఇక తన 
యొక్క రక్షణకు వేరే ఉపాయం ఏదీ లేదు. 


209. తర తారుణ్యమన్తీదం యావత్తే తావదంబుధే 
నను సంసారశామ్నోస్మాద్దుద్దా నావా వితద్దయా. 
వార్ధక్యం రాకముందే యౌవనంలోనే ఈ 'సంసారం' అనే పేరు గల మహా 
సముద్రాన్ని 'విశుద్ధ బుద్ధి' అనే నావతో దాటి వేయాలి ! 
210. అర్జైవ కురు య్యత్రయో వృద్ధః నన్నిం కరివ్యషి, 
న్వగాత్రాణ్యపి భారాయ భవన్తి పా విపర్యయే. 
ఏది శ్రేయస్సో దానిని ఇప్పుడే ఆచరించు ! వృద్ధుడైన తర్వాత ఇంకేం 


చేయగలవు? అంతేకాక, నీ స్వంత అవయవాలు కూడా నీకు భారభూతాలుగా 
తోస్తాయి. (“ఆత్మజ్ఞాన రూప పరమ శ్రేయస్సును ఇప్పుడే సంపాదించాలి” అని భావం] 


శ్రీ వసిష్టామృతం జా 


211. శైశవం వార్రకం శ్రేయం తిర్వకం మృతిరేవ చ, 

తారుణ్యమేవ జీవస్య జీవితం తద్విచేకి చేత్‌, 

బాల్యం, వార్ధక్యం, (జ్ఞాన సంపాదనకు ఉపయోగపడని) మృగత్వంతోనూ, 
మరణంతోనూ సమానమని తెలుసుకోవాలి. ఒక్క యౌవనమే - అదీ వివేకయుక్త 
మయితే జీవుని యొక్కజీవితమై వుంది (వివేక రహితమయితే ఆ యౌవనం “మృగత్వం కంటే 
హీనమే” అని భావం). 
212. నంవిత్రయత్న సంబోధనిశితాంకు తకర్షడైన 

మనోమతంగజం మత్రం జిత్వా జయతి నాన్యథా. 

చిత్తాన్ని ప్రత్యాహార ప్రయత్నంతో లోపలికి ఆకర్షించటం ద్వారా దాని 
బాహ్యాకారత్వాన్ని నిరోధించి, బ్రహ్మాకారత్వాన్ని పొందడం కోసం, ప్రబోధం యొక్క 
“అఖ్యాసం' అనే తీక్షణ అంకుశం యొక్క పోట్లకో 'మనస్సు' అనే మదపుటేనుగును 
జయించటం వల్లే ఇంద్రియాలను మనుష్యుడు జయిస్తాడు కానీ మరొక విధంగా 
కాదు. 


213. నంవిదం నంవిదాకాశేనంరోప్య హృది తిష్టతః 

స్వయమేవమనః శామ్యేన్నీ హార ఇవ శారద 

చిత్తాన్ని ఆత్మలో నెలకొల్పి హృదయాన స్థితి కలిగి వుండే వాదికి శరత్మాలనీహారం 
(థుంచు) మాదిరి మనస్సు స్వయంగా శమించిపోతుండి. 

214. ద్హైతాద్దైతవముద్రేరెర్వాక్వ నందగలిమైని 
శ్రీదన్వబుద్ధాః శిశవో బోధవ్చడ్డా హనన్తి తాన్‌. 

“ద్వైత, అద్వైతాది ధేదాలతోనూ, తత్సంబంధాలైన వాక్యవిభ్రమలతోనూ, వాదనల 
తోనూ, “అజ్ఞాను”లనే బాలకులే క్రీడిస్తారు, కానీ జ్ఞానులగు పెద్దవారు వారిని చూసి 
నవ్వుతారు. 

215. తబ్చిత్తాస్తద్గత ప్రాణా బోదయన్తః వరస్పరమ్‌, 

కథయనత్రశ్ర తన్నిత్యం తువ్యన్తి చ రమన్తి చ. 

@ శ్రీవుష్టావృతం 


అధికారులైన ముముక్షువులు హృదయాంతరాలలో వున్న ఆ ఆత్యలోనే లగ్నమైన 
చిత్తం, ప్రాణాలు కలవారై, ఆ ఆత్మను గూర్చే పరస్పరం బోధించుకుంటూ నిరంతరం 
దానిలోనే సంతుష్టిని పొంది, క్రీడిస్తూ వుంటారు. 

216. వినా యత్నభరేణేదం న కదాచన సిద్దతి, 

మహతోభ్యానవక్షన్య ఫలం విద్ధి వరం వదమ్‌. 

“సర్వోత్తమ ఆనందరూపమైన ఇలాంటి మోక్షపదాన్ని (ఆత్మపరాన్ని యత్న 
సమూహం లేకుండా ఎప్పటికీ సిద్ధించుకోలేం. ఈ పరమపదమైన మోక్షం 'మహా 
అభ్యాసం' అనే 'వృక్షం' యొక్క ఫలమనే తెలుసుకోవాలి. 

217. ఇదం బహూక్త మేతేన కీమేతోనేతి దుర్తతిని 

 నగ్రాహ్యైతావతాన్యక్తే నాదత్తే నేదమజ్జధీః 

కనుక, ఈ విషయాలను గూర్చి నేను అనేక పర్యాయాలు వివిధ యుక్తి, 
అభ్యాస, దృష్టాంతాల వ్వారా చెప్పటం జరిగింది. “ఒకే విషయాన్ని అనేకమార్లు 
చెప్పటం ద్వారా ఏం ప్రయోజనం? ఆ విధంగా వునరుక్తితో కూడిన ఈ |గ్రంధంచే 
కానీ, ఈ అభ్యాస శ్రమచే కానీ ఏం ఫలం?” అనే అశ్రద్ధారూపమైన దుర్చిద్ధి ఎవ్వరికీ 
'కలుగకుండుగాక ! ఎందుకంటే, ఇంత నిపులంగా చెప్పబడినప్పటికీ ఆజ్ఞ బుద్ది కలవాడు 
ఆత్మతత్త్వాన్ని గ్రహించలేదు, 


218. యన్వ సర్వే నమారంభా: కామసంకల్పవర్ణితా: 

యధథాప్రాప్తం విహఠరతః న విశ్రాంత ఇతి ఫృృతః 

ఎవరి యొక్క సమస్త కార్యాలు కామ సంకల్పవర్జితాలై వుంటాయో, మరి 
ఎవడు యధాష్రాప్తాలైన వానియందే విహరిస్తూంటాడో అతడే విశ్రాంతి పొందుతాడని 
చెప్పబడుతోంది. 


219. లోకాచారవిరుద్దేు శవం సకరికర్షను, 
ఆర్యాచారనిచారేషు వానుకిర్వా బృహన్సతిః 


శ్రీ వసెష్టామృతం- (17) 


ఆత్మజ్ఞాని అనేవాడు లోకాచార (శిష్టారార) విరుద్ధాలైన సమస్త కర్మలలో “శవం” 
లాగా ప్రవృత్తి లేకుండా వుంటాడు. శిష్టాచార. విచారణల యందు అదిశేషుడుగా 
వుంటాడు; బృహస్పతిలాగా వుంటాడు. 
220. వయమన్మనృదే స్థిత్వా రాఘవాఘవిఘాతిని, 

శాంతబ్చే వ్యవహారే చ నమ మిజ్ఞమవస్థితా: 

రాఘవా! పాప వినాశకరమైన ఈలాంటి నిర్వాణ ఆత్మపద స్థితి కల్లి వుండి 
మేము (మా లాంటి జీవన్ముక్తులు) సమాధిలోనూ, వ్యవహారంలోనూ కూడా ఈ విధంగా 
'సమరూపంతో వర్తిస్తున్నాం. 
221. అన్మిన్నేవ వచో నిత్యం బ్రిహ్మానిష్ణుపారాధయః 

తిష్టత్తి వ్యవహోరస్థా అవ శాంతా జ్ఞరూవణః 

ఇలాందీ ప్రశాంత ఆత్మపదాన్నే బ్రహ్మ, విష్ణు, శివాదులు అనుభవిస్తూ తమ 
తమ వ్యవహారాల్ని ఆచరిస్తున్నారు. సమాధిలో సదాస్టితి కల్లి వుంటూ ప్రబుద్ధరూపులై 
వున్నారు. 
222. శైలోదర స్థితిమతాం ప్రబుద్ధానామనామయ్‌, 

అస్మాకం వదమేనం తరాలబ్టైతది మోవ్యతామ్‌. 

కనుక, నువ్వు కూడా శీలాగర్భం లాగి విక్షేప రహిత స్థితి కలవారూ, ప్రబుద్ధులగు 
మాలాంటి వారి యొక్క నిర్వికారమైన ఈ నిర్వాణ ఆత్మపదాన్ని ఈ విధంగానే పొందిన 
వాడవై దానియందే వసించాలి, 
223. వరోనకారే నిరతం న్వభావేన ప్రవర్తతే 

యః న సాధురితి ప్రోశక్తః ప్రమాణం త్వస్య చేప్టితమ్‌. 

ఎవరు స్వభావంగానే నిరంతరం పరోపకార విషయాలలో (్రవర్తిస్తాడో అతడే 


“సాధువు' అని చెప్పబడుతాడు. అలాంటి వారి ఆచరణ సర్వజనులకూ ప్రమాణమై 
వుంది. 


(9 శ్రీ వసిష్టామృతం 


224, పతబ్దాస్తారవిద్యాయాః సాత్రుకో భాగ ఉచ్చతో 

తామనః సాత్వికేనాస్యా భాగేనాయాతి నంక్షయమ్‌. 

ఈ శాస్ర్రారుల అభ్యాసంతో అవిద్య యొక్క సాత్వికభాగం వృద్ధిచెందుతుంది. 
అలాంటి సాత్త్విక భాగంతో ఆ విద్య యొక్క తామస భాగం పూర్తిగా నశించిపోతుంది. 
225. త్వష్ణుతం యత్శిలజ్షప్సై సా కస్త: సమతా మయా, 

తత్సామ్యం యత్రసామద్దీ స్థతిర్హాగ్రతి కాయతో! 

ఏ శ్రవణమైతే జ్ఞానాన్ని కల్గిస్తుందో, ఆ (శ్రవణమే శ్రమాం, ఏ జ్ఞానం వల్ల 
సమక్షం ఉదయిస్తందో, ఆ జ్ఞానమే జ్ఞానం. ఏ సమతంలోనైతే జాగ్రత్తులోనే సుషవిస్థితి 
(సుషుప్తి ఆంటే నిర్వికల్పన్టితి) సంభవిస్తుందో ఆ సమత్త్వమే సమత్మ్యం, 

226. జళ్ల నంప్రావ్య జగతి బాల్య పవ జగద్టితమ్‌, 
యథాభూతామిమాం బుద్ధ్వా వస్తవ్యమిహ విజ్వరమ్‌. 

ఈ ప్రపంచంలో పుట్టిన మనుష్యుడు బాల్యాపస్థలోనే ఈ జగత్తు యొక్క యథార్థ 
స్థితిని (భ్రాంతి మాత్ర స్థితిని) తెలుసుకుని దుఃఖరహితుడై వుండాలి. 

227. యావదాయురియం రామ నిశ్చితం స్పందతోతనున 

తద్భథా ప్రొప్తేమవ్యర్రం న్పందతానునరేణ కిమ్‌. 

ఓ రామచంద్రా ! ఎంతవరకు ఆయువు వుంటుందో, ఆంతనరకూ ఈ దేహం 
నిశ్చితంగా చలిస్తూనే వుంటుంది. (అలా “చలించటం, చేష్ట సంపటం" అనేడి శరీరం యొక్క 
థర్యమై వంది) కనుక, యథాప్రొప్తమైన (సదాచార రూప) కార్యాన్ని నిశ్చితంగా ఆచరించాలి. 
అదిగాక, మరొక కర్మచే (ధర్మవిరుడ్ధాదరణే) కానీ, లేక కేవలం కర్మ రాహిత్యంతో కానీ 
ఏం ప్రయోజనం? 

228. సంసారోత్తరణో తత్రన హీతుర్వనూసితా, 

నానీ స్వరేశవానిత్వం న చ కష్టతసః క్రియాః 

శక్రియాయాః పరిత్యాగో న క్రియాయా: సమాశ్రయః 

నా చార్జేషు సమారంభవిచిత్రఫలపాలయః 


శ్రీ వసెష్టామృతం. (తా 


సంసారాన్ని డోటటానికి హేతువు వనవాసమూ కాదు, స్వదేశ నివానమూ 
కాదు. కష్టంతో కూడిన తపశ్చర్యలూ కావు. కర్మల్ని త్యజించడమూ కాదు, కర్మల్ని 
ఆశ్రయించడమూ కాదు. సత్కర్మ, తపఃక్రియాదులతో సిద్ధించే ఖ్యాతి, లాభ ఐశ్వర్య, 
వర, శాప. సామర్శాడి విచిత్ర ఫలసమూహమూ కాదు. 


229. స్వభావః కారణం నామ సంసారోత్తరణం ప్రతి, 

అసంసక్తం మనో యస్య న తీర్డో భవసాగరాత్‌, 

తన ఆత్మస్వభాపంలో స్థితి కలిగి వుండటమే సంసారోత్తరణా హేతువై వుంది. 
అలాంటి “ఆత్మస్థిత” అన్నది మనస్సు ఏ దృశ్యంలోనూ తగుల్మోక వున్నప్పుడే లభిస్తుంది. 
కనుక, ఎవరి మనస్సు దృశ్యాల్లో తగుల్మోకుండా వుంటుందో అతడు సంసార సముద్రాన్ని 
బాటివేస్తాడు. 

230. యథా మయోవదిష్టోస్‌ యధా పశ్చన శాఫ్త్రతు 

యథధానుభవన శ్రేక్టమేకవాక్యం తధా కురు. 

“ఓ రామచంద్రా ! నేను నీకు ఏదైతే ఉపదేశించానో, శాస్త్రాల ద్వారా నువ్వ 
ఏదైతే తెలుసుకున్నావో, స్వానుభవంలో నువ్వు దేన్నైతే చూస్తున్నావో, ఈ మూడింటినీ 
ఒకే వాక్యంగా చేయాలి. (గురువాక్యం, శాస్త్రబోధ, స్వానుభవం-అనే ఈ మూడూ 
ఏకార్దం కలిగి వుండటమే యథార్థ తత్వానుభనం యొక్క చిహ్నం). 


నిత్యజీవితంలో ధ్యానం ఆవశ్యకత 


సగటు మానవుడికి నిత్య జీవితంలో కావలసింది - శారీరక ఆరోగ్యం, మానసిక 
(ప్రశాంతత, ఆత్మ సంతృప్తి, ఆత్మ విశ్వాసం, బుద్ధి సూక్ష్మత, ఏకాగ్రత మొదలైనవి. ప్రతి 
రోజూ హాయిగా, ఆనందంగా గడవాలి. అంతే ! వీటిని పొందడానికి మరి తప్పనిసరి 
అను నిత్య ధ్యాన సాధన. 

ప్రతి మనిషికీ ప్రతి రోజూ మరుసటి రోజుకు గట్టి పునాది అవ్వాలి. ఆ విధంగా 
గడచినప్పుడే మొత్తం జీవితానికి అందం, ఆనందం, అప్పుడే జీవితం సార్ధకం 
అవుతుంది. దానికే అవసరం ధ్యానం. 

“ఆనందం, 'ఆరోగ్యం' అనేవి లోనే వున్నాయనీ, అవే తన 'సహజ స్థితి అన్నది 
తెలియక, మానవుడు వాటి కోసం బయట వెతుకుతున్నాడు. అజ్ఞానపు పొరలు 'లో” 
వున్న చైతన్యాన్ని అంటే ఆత్మను కప్పివేయడంవల్ల, అసలైన ఆనందం మృగ్యమైపోతోంది. 
మేఘాలు తొలగ్గానే సూర్యుణ్ణి ఏ విధంగా చూడగలమో, అజ్ఞానపు పొరలు తొలగిస్తే 
శాశ్వత ఆనందాన్నీ ఆదే విధంగా వెంటనే అనుభవించవచ్చు; తద్వారా జీవితంలో 
అద్భుతమైన పంటలు పండించుకోవచ్చు. 

శారీరక ఆరోగ్యం : ప్రతి ఒక్కరూ, అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ, మొట్ట 
మొదటగా జీవితంలో కోరుకునేది శారీరక ఆరోగ్యం. 'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్నారు 
కదా ! ఇదే ధ్యానం ద్వారా మొట్టమొదట లభించే ఫలం. ఇది సశాస్త్రీయంగా 
నిరూపించబడింది. 

ఛ్యానంలో శారీరక క్రియల (0120012 30149) యొక్క స్థాయి తగ్గడంవల్ల 
శక్తి తక్కువగా వుపయోగించబడుతుంది. తద్వారా శరీరంలో ఎక్కువ శక్తి నిలువ 
వుంచబడుతుంది. ధ్యానంలో మనస్సు ఆలోచనారహిత స్థితిలో వందడంవల్ల నూతనంగా 
ప్రాణమయ కోశంలోకి విశ్వశక్తి (04:16 Energy) (ప్రవేశించడం జరుగుతుంది. 
అంటే, ఒక ప్రక్క శక్తియొక్క ఖర్చు” తగ్గుతూ, ఇంకో ప్రక్క శక్తి యొక్క 'జమ' 


శ్రీ దసిష్టామృతం- GD 


పెరుగుతూ వుంటుందన్నమాట, ఈ రెండింటి శక్తివల్ల ప్రాణమయకోశంలోని "వూర్వ 
పావకర్మజనిత రోగ కారణాలు” అంటే “మలిన నాడులు” (010604 అలై ఆట) 
శు్రపరచబడి తద్వారా భౌతిక శరీరంలోని సర్వ రోగాలూ పూర్తిగా నిర్మూలం అవుతాయి. 
ఉదా : డయాబిటీస్‌, అస్మా 10౪4118 8.8. అల్లర్జీ, మైగ్రేన్‌ తలనొప్పి, గుండెనొప్పి, 
క్షయ, స్రీల రోగాలు మొదలైనవి. 


ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు ధ్యానానికి 
ముందూ వుండవు. ధ్యానం ముగించిన తరువాతా వుండవు. ధ్యానం చేసినప్పుడు 
మాత్రమే వస్తాయి. అదే గుర్తు. అంటే, ఎక్కడ నొప్పులు వస్తున్నాయో, అక్కడి ప్రాణ 
మయకోశులోని నాడీమండలం శుభ్రపడి రోగ కారణం శాశ్వతంగా నిర్మూలనమవు 
తున్నదని అర్ధం. రెండు మూడు రోజులు ధ్యానం చేసిన తర్వాత ఇంక అక్కడ నొప్పి 
రాదు. వేరే చోట్ల నొప్పి రావచ్చు. ఈ విధంగా శరీర భాగాలన్నీ ఒకదాని తర్వాత 
ఒకటి పూర్తిగా శుభ్రపడినప్పుడు ఇంక ఎప్పటికీ “రోగం” అన్న ప్రసక్తే వుండదు. 

రోగ నివారణకు ఏ మందులూ వాడనవసరం లేదు. నిజానికి అల్లోపతీ 
(310024) మందులు అన్నీ విషతుల్యమైనవి. అనేకానేక ఇతర “విపరీత పరిణామా 
(side effects iatrogenic effec1s)లను” కలిగి వుంటాయి. ఇవి శరీరం యొక్క సహజ 
రోగ నిరోధక శక్తి (నాచురల్‌ కమ్యూనిటీ)ని క్షీణింపచేస్తాయి. కనుక, అవి పూర్తిగా 
వర్ణింపవలసినవి. హోమియోపీ, ఆయుర్వేద నుందులు అయితే 846 [0:15 ఏవీ 
ఉండవు. 

అయితే, అన్నిటికన్నా ఉత్తమం. శ్రేష్టమైనది 1128ఐ0౧[%)' అంటే “ప్రకృతి 
చికిత్స' అన్నమాట. నిజానికి భౌతిక శరీరం ఒక అత్యద్భుత సృష్టి దానిని మనం 
పనిగట్టుకుని 'కంవు” చేయకపోడే అది ఎప్పటికీ తనంతట తొను కంపు” కాదు. 
అంటే, మనం మాంసం తింటేనో, ఎక్కువగా మత్తు పదార్థాలు సేవిస్తేనో, అనవసర 
మందుల (కైమికల్స్‌)తో నింపితేనో అది కంపు" అవుతుంది. పై చర్యలన్నీ మానివేస్తే, 
తనంతట తాను ఏ రోగాన్నైనా అధిగమించగల శక్తి శరీరానికి స్వతః సిద్ధంగా వుంది. 
ఈ సూత్రాన్నే నాళురోపతీ' ఉపయోగించుకుంటుంది. ఈ ౫0700200 విధానానికి 


(౭ శ్రీ వసెష్టామృతం 


తోడు 'ధ్యానం” కూడా జతచేస్తే ఇక అంతకు మించింది ఇంకొకటి లేదు. ధ్యాన 
సాధనలలో వున్న మూల సూత్రం “ మన దివ్యశక్తి మీద మనం నమ్మకం కలిగి 
వుండడమే * 

శాకాహారం భుజించడం శ్రేష్టం. మాంసాహారం పూర్తిగా నిషిద్ధం. ఎందువల్ల 
నంటే, మాంసభక్షణ వల్ల అన్నీ నష్టాలే. అవి - 
1. మనిషిలో తమోగుణం (120660) పెరుగుతుంది. చురుకుదనం తగ్గుతుంది. బుద్ది 
మందగిస్తుంది. రోగాలు దీర్ణకాలం వుంటాయి. ఆయుస్సు తగ్గుతుంది. 
2. జంతువులను చంపుతున్నప్పుడు, మరణ భయం వల్ల కొన్ని రకాల విషపదార్థాలు 
మరణిస్తున్న జంతువుల శరీరాలలో వుత్పత్తి అవుతాయి. ఆ మాంసాన్ని వుడకపెట్టడం 
వల్ల గానీ, కాల్బడంనల్ల గానీ ఆ విషపదార్థాలు మాంసం నుంచి వేరు కావు. వాటీని 
తినడంవల్ల అవి వాటిని భుజించిన వారి భౌతిక శరీరాలపై తీవ్ర ప్రభావాన్ని 
చూపెరతాయి. 
3. ఒక జీవిని చంపి తినడం వల్ల మనం సాధించేడేమీ లేదు - ఒక్క జిహ్వ చాపల్యం 
తీర్చుకోవడం తప్పితే ! 

కనుక మనిషి మాంసాహారం (౧0౧-౪6612r120) నుంచి శాకాహారానికీ 
(౪egctarian), శాకాహారం నుంచి ఫలాహారానికీ (1౫112120) మారాలి. 


చూనసిక ప్రశాంశత : ప్రపంచంలో నూటికి 99 శాతం మంది మానవులు నిత్య 
మానసిక ఆందోళనలకూ, ఒత్తిడులకూ, బాధలకు గురి అవుతున్నవాళ్ళే ! నిజానికి 
శారీరక అనారోగ్యాలన్నిటికీ మానసిక అనారోగ్యమే మూలకారణం, దీనినే “0౪౦00- 
002600 (సైకో-సమాటిసిటీ” అంటారు. అంటే “మానసిక జనిత భౌతిక లక్షణాలు” 
అన్నమాట. మనస్సులో ఎలాంటి ఆందోళనలూ, ఒత్తిడులూ లేకుండా వుంటే, శరీరంలో 
ఏ విధమైన బాధలూ, రోగాలూ ఎప్పటికీ ఉత్పన్నం కాలేవు. అంటే, మానసిక అనారోగ్యం, 
మానసిక అప్రశాంతతే శారీరక రుగ్మతలన్నిటికీ మూలబీజం అన్నమాట, మనస్సులో 
ఎప్పుడైతే ప్రశాంతత ఏర్పరచగలుగుతామో అప్పుడు శారీరక స్వస్థత తక్షణమే 
చేకూర్చుకున్నవారమవృతాం. 


శ్రీవసిష్టామృతం. ఆ 


మానసిక ప్రశాంతత అన్నది కేవలం 'ధ్యాసం' అంటే 'ఆనాపానసతి' వల్లనే 
వస్తుంది, అన్యధా శరణం నాస్తి ! ప్రతిరోజూ ఉన్న 24 గంటలలో, కనీసం ప్రొద్దున్నే 
ఒక గంటసేపు, సాయంత్రం ఒక గంటసేపు, 'చిత్తవృత్తిరహిత' స్థితిలో, అంటే 'ధ్యాన' 
స్థితిలో గడిపితే అఖండమైన మానసిక ప్రశాంతత రోజంతా సుస్థిరమవుతుంది. 


ఆత్మ విశ్వాసం : ఎప్పుడైతే శారీరక ఆరోగ్యం చక్కబడుతుందో, “ఏదైనా సాధించగలను” 
ఆన్న ఆత్మ విశ్వాసం మనిషికి వస్తుంది. దీనివల్ల తన తప్పు ఒప్పులను తానే తెలుసుకునే 
స్థాయికి ఎదుగుతాడు. తదనుగుణంగా నడుచుకుంటూ, ఇతరులు కూడా తనను 
అనుసరించే స్థితికి చేరుతాడు. ఎక్కడ, ఏవిధంగా ప్రవర్తించాలో ఒకరితో 
చెప్పించుకోకుండా తనను తానే మలచుకుంటాడు. 

విద్యార్థులూ, పిల్లలూ ధ్యానం చేస్తే, వారికి క్రమశిక్షణ గురించి వేరుగా నేర్పించే 
అవసరమే వుండదు. వారి భవిష్యత్తును గురించి దిగులుపడే ఆస్కారమే వారు ఇవ్వరు. 
ఆత్మసంయమనం : ఎప్పుడైతే మానసిక ప్రశాంతత వల్లా, శారీరక ధృఢతవల్లా ఆత్మ 
విశ్వాసం లభిస్తుందో, అప్పుడు ఆత్మ సంయమనానికి (5౭!0011101) దారీ ఏర్పడుతుంది. 
అప్పుడు మనిషి తన అనవసరపు ఆలోచనలు, అనవసరపు అలవాట్లపై పట్టు సాధిస్తాడు. 
అవసరమైన, ఉపయోగకరమైన వాటి కోసమే తన సమయాన్నీ, దబ్బునూ వెచ్చించడం 
అలవరచుకుంటాడు. సందర్భానుసారంగా, సమయస్ఫూర్తితో మెలగడం అభివృద్ధి 
అవుతుంది, మూఢ నమ్మకాల వల్ల కలిగిన 'భయం' నశిస్తుంది. తన మీద తనకు 
కంట్రోలు వస్తుంది. 
ఆత్మ సంతృప్తి : ఆశ్మసంయమనం వల్ల ఆత్మ సంతృప్తి (412118%26100) లభిస్తుంది. 
అంతకుమించిన అనందం ఇంకేం వుంది? “ఆనందం అనేదిలోనే వుంది, అదే తన 
నహజ స్థితి” అని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఎల్లప్పుడూ తాను సంతోషంగా 
వుంటూ, ఇతరులనూ సంతోషపెడ్తూ తన జీవితాన్నీ సంతృప్తిమయం చేసుకుంటాడు. 
జ్ఞాపకశక్తి / ఏకాగ్రత : సంపూర్ణ ఆరోగ్యం వల్లా, అత్మ విశ్వాసంవల్లా మెదడులోని 
కణాలు శక్తివంతంగా తయారయి, ఏదైనా ఒక్కసారి విన్నా చదివినా అది అలాగే 
గుర్తుండిపోతుంది, అంటే “ఏక సంథాగ్రాహులు' గా అవుతాం, తద్వారా విద్యార్థులు 
తమ తమ బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవచ్చు. 


GG -శ్రీ వసిష్టామృతం 


సాధారణంగా అందరూ ఒక పనిచేస్తున్నప్పుడు, ఏదో మరొక దానిని గురించి 
ఆలోచిస్తూ వుంటారు. దీనివల్ల చేస్తున్న పనీ మీదా శ్రద్ధ వుండదు, ఆలోచిస్తూ వున్న 
వనీ జరగదు. ఈ విధంగా 'పకాగ్రత' లోపించడంవల్ల ఎంతో సమయాన్నీ డబ్బునూ, 
శక్తినీ కోల్పోతాం. భ్యానంవల్ల ఆత్మశక్తి పెరిగి, చేస్తున్న పనిమీద చక్కటి ఏకాగ్రత 
కుదిరి సత్ఫలితాలు పొందుతాం. “యోగః కర్మసు కౌశలం” అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. 
అంటే, “యోగం వల్ల చేసే కర్శల్లో కౌశల్యం లభిస్తుంది”, అంటే ధ్యానం ద్వారా మనం 
చేసే పసుబన్నింటీల్లోనూ నైపుణ్యం పెరుగుతుంది. తద్వారా ఎదురుచూడని లాభాలన్నీ 
పొందుతాం. 
బుద్ధి కుశలత / బుద్ధి సూక్ష్మత : ఆరోగ్యకరమైన శరీరం మరి ఆరోగ్య కరమైన మనస్సు 
ఇవి రెండూ వుంటే నిశితమైన బుద్ధి వెంటనే లభ్యమవుతుంది. దీనివల్ల సహనం 
పెరుగుతుంది. వత్తిడికి లోనుకొకుండా ఆలోచించే స్థోమత వస్తుంది. దీనివల్ల వ్యాపారంలో 
కానీ, చదువులో కానీ, మరి దేనిలోనైనా కానీ ఎంత చక్కటి చిక్కు సమస్యలకైనా 
సరియైన పరిష్కారం బుద్ధికి అందుతుంది. బుద్ధి వదునైతే అతి సూక్ష్మమైన 
ధర్మాధర్మాలు, నత్యానత్యాలు, నిత్యా నిత్యాలు అన్ని అత్యంత సులభంగా 
సుస్పష్టమవుతాయి. “జీవితం అంటే ఏమిటి? ఎందుకు? ఎలా?” అనే మూల 
విషయాలపట్ల విస్పష్టమైన విజ్ఞానం లభిస్తుంది. 
పరస్పరం అవగాహన : జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నప్పుడు, తనపై తనకు 
అవగాహన కుదిరినప్పుడు, ఇతరులను అర్ధం చేసుకోవటం చాలా తేలిక. ఇతరుల 
వల్ల తమకు జరిగిన దానికి చింతించకుండా, “ వాళ్ళ ఆవగావానా లోవం వల్లే ఆ 
తప్పులు చేస్తున్నారు ” అన్న అవగాహనకు వస్తూ, వారికి సరియైన అవగాహన 
వచ్చేటట్లు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. దీనివల్ల ఇంటా బయటా, 
'ప్రశాంత వాతావరణం నెలకొల్పబడుతుంది, ప్రపంచమే నందనవనం అవుతుంది. 
సంసారమే 'స్వర్గధామం'గా మాదుతుంది. చిరాకు, విసుగు, 'బోర్‌' అన్న ప్రశ్నలే 
జీవితంలో వుందవు. 


నిత్యజాగరూకత (4౪౩౧0౧) : ధ్యానంవల్ల ప్రతి క్షణం జాగ్రత్తగా వ్యవహరించడం 
అలవడుతుంది. 'తప్పులు చేస్తామేమో' అన్న భావనకు ఆస్కారమే వుండదు. ఎంత 


శ్రీ వసిష్ణామృతం. 8) 


ప్రశ్నకు అంతే జవాబు, ఎంత పనికి అంతే శక్తి వినియోగిస్తూ, కాలాన్ని, శక్తిని 
సద్వినియోగపరుస్తూ ఇహలోక సుఖాలను సంపూర్ణంగా అనుభవిస్తాం. 
ధ్యానం : నిత్యజీవితంలో ఎప్పుడూ ఆనందంగానూ, ఆరోగ్యంగానూ, నిత్య నూతనంగానూ 
వుండడానికి 'ధ్యాన మార్గం” తప్ప ఇంకో మార్గంలేదు. 'ధ్యానం' అనగానే చాలా 
మందికి వివిధ అభిప్రాయాలున్నాయి. రకరకాల పద్ధతులలో ధ్యానం చేస్తూ వున్నవారు 
వున్నారు. 
అయితే ముఖ్యంగా మనకు సులభ పద్ధతిలో, శీఘ్రఫలితాలు సంపూర్ణంగా 
పొందే ధ్యాన పద్ధతి కావాలి. అదే 'ఆనాపాననతి-వివన్సన' పద్ధతి. 
ధ్యానం వల్ల లాభాలు 
+ శారీరక ఆరోగ్యం 
మానసిక ప్రశాంతత 
శా ఆవ్యవిఅసం. 
+ అత్మ సంయమనం. 
+ అత్మ సంతృప్తి 
+ జ్ఞాపకశక్తి - ఏకాగ్రత 
+ బుద్ధి కుశలత - బుద్ది సూక్ష్మత 
+ పరస్నర అవగాహన 
+ నిత్య జాగురుకత 
ఆత్మజ్ఞానం - దివ్యచక్షువు ఉత్తేజం. 


Ea 


+ 


